THANJAVUR MAHARAJA SERFOJIS 
SARASVATI MAHAL LIBRARY, 
THANJAVUR. 





DATE LABEL 
[ General 
Acc No + 
Language: GZ . Tle 
Call No. : 
This book should be returned on or before the laut fate marke 


below : 


వ ల ల క 
మం. లు 


శ్రీరస్తు 


మనా ఇ రుదాసవిలాననాటక న 


వీ రి క: 


ఈనవాటకమును రంగాజమ్మ యను, ప్రే రచియించెను. ఇందు గణా నాయకుడు 
తంజాపురీనాయకు' డగు విజయ రాఘుఐణాయ కుడు. ఈయన విజయవిలాసాదికృతిపతి 
భ_ర్హయు, వాల్మీకిచం(తాదికృతిక_రయు నైన రఘునాథనాయ (కుని కొమారుండు. మన్నా 
రుకో చెలలో వేంచేసియున్న శీ రాజగోపాలస్వామి రఘునాథ నాయ కుని యిప్ప్రటైవము. 
ఈదేవునకు మన్నారుస్వామి యను పేరుగూడం గలదు. మన్నారుస్వామి (పసాదము చే 
బుట్టాటవిలన నీతనికి మన్నారుదాసుం డనుబిరుదము కలిెెను. ఈయనయే తంజాప్రరరా 
జ్యము చేలిన యాం ధరా జాలలో? గడపటివా6 డని 'ఇప్పవచ్చును. ఊత 6డు మధురాపుర 
“రాజగు చొక్క నాథనాయయకునితో యుద్ధముచేసి (క్రీ. 1674 సంవత్సర (పొంఠతమందధు నిజా 
తుండయ్యేను. మణి రెంజేండ్లకు శివాజీ త మ్కుల్నడెన ఎకో్క-జీ (చెంకాజీ) యీ దేశము 
నాకమించి దక్షిణదేశ మందు మహానా_షరాజ్యమును స్థాపీం'చెను, విజయ రాసున నాయ 6 
కుడు (క్రీ. 1688 నంవక్సగ మందు! బట్టా ఫిషి క్రుండ్రైనట్లును. జనిపోవునప్పటికి 80 సంవత్సర 
ములపయ సు గలవాండెనట్లును (గంథాంకగ ములవలని6 చెలియుచున్నది. ఈనాటకము (కీ, 
1660 (ప్రాంతమందు. బుట్రియుండె నేమో. 

రంగారాజమ్మ మన్నారుదాంవిలాసము , ఊఉ సూపరిణయము నను చెండు ము 
లుసాడ రచించెను. ఆకాలమందు 6, దంజాఫు ౯" స్థానకవులలోళ బెక్కాండు (ద్రులుగూడ 
నుండిరి. చంపకవిల్లి, కస్తూరి అంబుజనల్లి, శశిరేఖ, మోహనమూ ర్తి, కృష్టాజి, అలమేలు, 
నీత, మదవ నేత్సి, ముడలగు పేళ్ళు (గంభథాంతిగములందు(6 గాన్బించుచున్నవి. వీరంద జు 
నాయారాజల యుంపుడుక తెలె యుందురిని యూహీంస6దగి యున్నది, 

రభుగాధథి నాయ కుడు విద్యత్క-వి. సెక్కు-|గంథములు రచించెను. విజయరాసుని 
నాయకుడు గూడ గయినా థాభ్యుదయాది _గంథములు కొన్ని రచియించినట్లును, విద్యా 
వినోది యెనట్లును గనుపట్తుచున్నదె. 

ఆకాలమందు యకుగా ననాటకము ల నేకములు పుట్టినవి. సక్ఫోజీసరస్వతీమతాలులో 
(4 (పాక్ళత తెలుగులిపి నాటకాలు” అను శీ రిక! కింద 247 (గంధము లుదాహరింపంబడి 
నగి. వీనిలో. 'బెకుగ్రాలు తెనుంగు నాటకము లే. వజయ రాధుఐక్ళత రఘునా థాభ్యుదయ ము, 
“"మర్చు వేంకటపతి సోమయాజి రచిత విజయ రానువచం[దికావిహాగ ము, కో వేటి దీక్షిత 
విరచిత విజయ రాఘవకభ్యాణము. మొదలగు "తెనుంగు నాటకములును, యై నా రాయ ణదిశ్షీ 
తోక రఖఘునాథవిలాసాది సంస గ్ర్యాత నాటక ములును గలవు, 

సంస్క్యూతనాటకములం బోలిన పద్యగద్యాత్మి కాం్యధనాటకము లిటీవల జెలసినని, 
శాని, పూర్వము తెలుంసనాటకము లన్నియు యక్షగాన రూపములుగా శేయున్నవి. ఈ 
డేళ మందు? బూర్వ కాలము న6 (బదర్శింపంబడుచుండిస పొరిడాతాపహరణశాటకము ,, (పవ్లో 
దనాటకము మొద్నలెన వీథివాటకము లిట్లివే. తంజావూరినాటకములు గూడ నీరీతివే' 
రాజభవనమందు నాట్యరంగ మొకటి యుండినట్లును నం దీనాటకములప్పుడప్పుడు (పద 
ర్భింప(బడుచుండినట్లును గనయడుచున్నది. ౨ఘునా ఖా భ్యుదయ నాటక ము రఘునాథ నాయ6 
కుని యెదుట నాడంబడినదంట, 

ఈనాటక ములక విత్వ ము ద్విపదలు, దరువులు, వచనములు నను మూ.6డువివములు 7- 
నుండును, వీన్నికెలి _పబంధ_కెలికం చు దేకిక. వీనియందు దేశీయ వేస భాసలు నాణారవ్యవ 
పహోరములును సందర్భ్భోచితముగా వర్గింప(బడినవి. హాస్యరస మొక-టి విశేషము, 

ఈనాటకమునందు లకుణవిరుద్దము లగు _(పయోగములు కొన్నిగలను. అవి తజచుగా 
హాస్యరస( ప ధానము లగువచనభాగములంచే యున్నవి. ఇది (పౌఢకావ్యములలో చెన్న ద 
గినది కాకపోయినను దేళచరితపరిశోధనకును థాపాచరి._తపరిశోధనకు నుపయోగిందును 
గాన్రునను (ప్రీకవిత్వ నుగుటచేతను బండితాదరము నొందక పోదని నమ్ముచున్నారము. 

జు, రామయ్య. 


_ 


మసారుదాసవిలాస నాటకము. 


శ 

రం న న 

వు 

హేమాబ్దనాయి కావ్యా వయాంబురుహభ్ళంగ దుర్వాంకకవీరగర్విభంగ 
దీనడనా ఏనదీ వ్యోచ్చదా సాతి నారీసనూనీతి పారిజాత 
శ్రురమణేమునో సేవితీఘన వత యనురగ్తభ శా ర్థిహారణవజు 
గాండ్‌వకో వంక పాంచ వాహవప్‌ష్‌ సద్దనానన్షినసవయ నిత్ష 
కంసనృప వైరి కాళయగర్వహాం, ముస్టికవిరోధి విదళితము రిశిరోధి 
కనకనన వాస కమనీయకనకవాస, వాల వినుతింతు రాజగోపాల నిన్ను. 
న వ్యు! - శ్రీ నువరుణాంవిం. దేంది రాహృద యా విం వకంవళనకరందసంత తా 
స్వ్వావనమిళిం వ బృందారకసందోహనం వ్యమాన సౌందర్య గాంధీర్యాదిగుణ 
బృంద నిర్థుంముప్సీ నిగాతీ నిసా కే దుస నరము సి క చాణూర నృశంసకంసాసుర 
గృహా 
అమోఘీకృతీవిజయ కాఘవానుగ హా రంజితీగుణెలవాల రాజగోపాల 
పరాకున్వామి, 
, అని మజీయు నేనుని కొనియాడుచున్నారు, 
.శ్రీరాజమన్నాకు సీవశాధారు నారీమనో హోరు. నవనీత చోకు 


దురాసదశ రాసననిరాసదకరాసిధాం మోఘీకృత మేఘవావానవి 


వేవోద్దరణమున “విలీన వాస మురినిభోర మెసీ మెజిసినవాని 
| . 


అల హీరణారాము నుక్కణం దినవాన్నిం జేలంగీ ప్రహ్రాదు రశ్నీంచినవానిం 
గుతీల మొక్కడుగునం గొలిచినవాని, శీతిపలీసంతీతిం జెండాడువానిం 
గడలిపై సేతువు గట్టినవాని, నడిం బ్రబం బౌదుల భంజిందువానిః 
సుడమిం బ్రబుషుంగై పాలుపొందువాని*, గడిమిమేచ్చబలంబు ఖండించు వాని 

టు QQ (0౮) 
రహీ ననంతావతొంగము లొందువాని, మహితీన యుని, బట్టి మర్షించువానిం 
బదియా టు వేవ్రరపడంతులం దెచ్చి, ముదమున నరియించి మురువొందువాని 
వైవర్శి 'మొదలైనననితిలలో న, నాదరం బనుర6 జెంగమ నేలువాని 
విజయసారథి యనువిఖ్యాతివాని, విజయశాఘవువీట నెలసిన వానిం 

Cae a Be tr 3 

దాత్ప్సర్యమున మదిం దలంచి ప్రార్థించి, తత్పిట్టమహి వీ తనరిన దేవి 
సుజన కల్చకవ'ి సుదతీమతలి, నజుం గన్నతలి హీమాంబుజనలి 

(af) య ౧m (శ్వా 
సన్నుతిచేసి వివ్వక్సేనుం గొల్చి, పన్నిద్ర లాళ్వార్లం బ్రస్తుతి చేసి 


1? 


3 మన్నారుదాసవిలాసనాటకము. 


ప్రా చేతసపరా శర వ్యా సముఖ్యు, లౌ చిరంతనకవీంద్రాదులం బొగడి 
పరమశంబు లడంచి పరంగు కుమార, తిరుమల ళా భర్య చేశికు దలచి 
రామానుజాచార్యు రహీ సన్నుతించి, ధీమంతు వేదాంకచదేశికు నెంచి 
మఘువసమానుండై మహీం గీర్ణిగాంచు, రఘునాథ మేదినీరమణు సేవించి 
ధరణివర్ధిల్లు కతక్రతుయాజి, పరమ చతుర్వేది పరతత్త్వ వేది 
నిరపమౌ నైకపత్నీ వ్ర తగరిము పోరువొందు శ్రీనివాసారుక్ర సేవించి 
యాధునికళవుల నాదరింపుచును, సాధుసికరములు సన్నుతి సేయ 
నతులిత భావరసాలంకృతులను, గృతిం బూనుదును జమత్కృతి మీటి జగతి 
వా,అని తనవిశిష్టాభీష్ట చేవతలను సేవించి పరతత్త్వనిరతు లైనపరమ భాగవతు. 
సంభావించి సత్మవుల నభినందించి దుష్కవుల వినిందించి యుపాసరిణయ 
మన్నారుదాసవిలాస ప్ర ముఖ ప్రబంధనిబంధన చాతుర్య భుర్యయె హెచ్చుగా 
నచ్యుతీవిజయ రాఘవ సార్విభామధర్ష్గపత్ని యై రంగుమిజు రంగాజవ 
శృంగారకరుణహోస్య శాం తాదిరసంబులు పొదల మృదులమధురోచిత్‌ వచ; 
రచనల _ నందంబుగా సందర్భింప నన్నెమోజు మన్నారుదాసనాముక నాట! 
రాజంబునకు. గధాసంవిధానం బెటువలెను, 


ద్ద, శ్రీరమ్యసహ్యా జాసింధుతీరమున, నారి శేళరసాలనారంగసాల 
తాలతమాలహింతాలశకోోల, బాలరసాలచంపకవకుళొది 
తరుపరంపరల ప! గనుపట్టి, సురుచిరం బెనట్టి చోళ దేశమున 
a జక? వాలా ద్రియనంగ, ఏ కార విలసిలు నావీటికోట 
శ య 

ఆయ ద్రిశిఖరంబులౌనినియనంగ, నేయెడ. గొమ్తలు 'హెచ్చుగ వెలయు. 
గుల శైలములమించు కొత్తళంబులును, నలరు నుత్తుంగము లౌనలంగములు 

ఆజ నాయం — మలల బావన ంనలాబునాడోా. 
హరిచక్రరూపంబు లౌపిరంగులును, సురగిరి మించు భాసురగోపురములు! 
గన్నులపండువు గానించు నచట, నున్నతోన్నతములై యొప్పుసౌధములు 
సతత౦బుం జరియించు సరిసిజాప్ర్రనకు(, బ్రతిలేని చలువచప్పరము లై మించు 
మహిధరంబుల మించుమ శ్తేభ ములును,న హీ_వెరిగ తి మించువాయపరంపరలు 
నడయాడు కొండలన(దగు రథములు, వడిసింగముల నైన వారించుభటులు! 
బరమేస్థి కెనయెన (బ్రా హణోత్తములు(, బరశు రామునిగాల్బు పొర్థి నాగ్రణుల 
ధనదుని మించంగం దగువర్తకులును, ఖఘనవిప్రళుళూపు గనుపాదజులును 
వలరాజు నెలయించు వార కొంతలును, ౫ లిగి యానగరము గనుపట్టు నెపుడు 


యతగానము; వ 


ఇఅిన్నగరంబునకు. దెఆిగంటిదొర తెజంగున నిరపమాననంపదల సౌొం 
పొంది విజయవి క్రమవిత రణాదిగణనీయ గుణ సాంద్రుం డగు విజయరాఘువ 
చంద్రుండు చంద్రవదనలు గొలువ నొ కానొకచంద్ర కాలాంత రాళంబునం 
జెలువుమాజిం గొలువుకు వచ్చెనంట యెటువలెను, 
! దరువు-సౌరాషస్త్రరాగము-ఆది తాళము, 
వలరాజురీతిం గల్వల రాజు భాత్కినలజయంతుచందమున నలునిచందమున [వె 
'వెల(దులుగొలువం గావిజయ రాఘ వేం ద్రుండు,కొలున్రసింగార మైకొలువ్రకువ 


గొ,ల్తమ్టోధంబున విజయించిన విజయరాఫఘవభోజుండు రాజసంబున రాజరాజు 





_సభాతులిత విలాసంబగు రాజగోపాలవిలాసంబు జేరి యందు యత్నంబునం 
' బజిచిన నూత్నరళత్న కంబళంబుల పెం దద్దయు నొద్దిక యగు రతేనంపుగద్దియ 
యందు దీరుగాం బేరోలగం బయి కూర్చుండెనంట యెటునలెను* 
గా ఇవ్విధంబున( బేకోలగంబయి తీన చెంగటం జెలంగు మెజుంగుంబోణులం 
గనుంగొని డెందంబున నరుణారవిం దేందిరాహృద యానంద సంధాతయగు 
నందనందను చరణా రవిందసందర్శనవంద నాభిలాష౦బు గందళించ. గించిదో 
వకువై సమతంబున నున్నవారిజాముల వీవీంచుచున్న సమయంబున 
విన్నవించ నన్నగరి యన్నగార్లు వచ్చిరంట యెొటువ లెను. 
2 దరువు-సామంత రాగము-అఆది తాళము, 
నిడుదకుళ్లొయలునిండుచోగలు(బూని,సడిసన్న యన్న గ౧-ర్లుసముఖాన కువచ్చిరి 
కా, ఈరీతిం జేరవచ్చిన యన్నగారు లన్నరనాథునకు యొక్కి యేమని విన్న 
వించుచున్నారు, 
అన్నగభమాట;-శామి పరాక్కు. శెళక్కె మన్నారుకోవిల్లై యిరుందుం 
ంగునిక్రిరణాళుక్కు. తెంగాయవాంగ, శెంగోలు పారుపత్యగారనుం, అంజ్జి 
కహా నిర్వాహత్తునంచిమారుం, తలతారుం, జియ్యాళుం, యేకాంగయళుం 
వెరావియళుం, కొత్తియళుం, శ్రీపాదం తాంగియళుం, తిరువాభరణక్కణక్క 
ఫీ శ్లైయళుం, కాగ భోగ త్రారుం వ శ్రీముఖ 1 వెళిందళప్పణ్ణిక్కొండు 
వందు శముగత్తిలె అరిక్కె-పల్ణ చ్చొల్లి ఆశారవాశిల్లె శాత్తిరుక్కురార్‌ గళ్‌ శాని 
రిత్తం, 
వా,అనిన విని యవనివల్లభుం డుల్లంబు పల్లవింపం జేరుకొనియున్న సూరిపు 
టంపు తలగడ దిం డొకదండకుం జేర్చి యభీముఖాసీనుండై పుల కాంకుర స్టేర 
ఈ ఇక్కడ గొంతశేదు,. 1 వెళిందరుళప్పణ్లిక్కొ_౦ను = అనియాండును, 


ల మన్నారుదాసవిలోస నాటకము, 


ముఖారవిందుం డై నామనోరథంబున కనుసారి గా నేయ్యంబున నయ్యి 
దయసేసెగా యని యాదిక్కుసకు (మక్కీ యేమనుచున్నా.డు. 
నాయనివారిమాట:-రారోయి కంచుకులార వాని గక్కు న రిప్పించరోయి, 
వా.అనిన విని యాకంచుకు లటుచేరి వారిని బిలిచే క్రమ మెటువలెను, 
కటికివార్లమాట---వో హోయి నంబిమూరుం న జియ్యాళుం కొత్తి 
యళుం కణక్కవ్పిళయళుం రాగబోగతాగం యెల్లారుం సముగత్తుక్కుు 
వారుంగొ, 

వా,అని పిలువంగా నంబులు వచ్చేకృమ మెటున లెను, 

ద, మణిముకురంబులు మెలుంగుకుండలములు మేలుకుళాయిలు బురునాక బా 
యలు, సరిగదుప్పటులు, ధరియించి నంబులు స్టోమువారును దాము ధర 
ణీళుకోలువుకు వరుసగా వచ్చిరి, 

వా,ల్తవ్చిధంబున నచ్చిన యక్చకులు, అచ్యుతవిజయ రాసు* సౌర్బిభాముని నాశీ 
ర్వ్రచనగోచరుం జేసీరంట యెటువలెను. 

న౦బులు ఆశీ ర్వావం చే షేది:-.మంగ ళాని భవంతు మన్నారుదాస హషౌమాబ్ద 
నాయికారాదగ; నో పాల స్వ్టమి పరిపూర్షళృ పాభివృద్ధి రస్తు. తథాస్తు. 

వా,అనిన ఏసి యవనీంద్రచంద్రు(డు శ్రీముఖంబున కభిముఖముగా నెదురుగొని 
సంతుష్టహృదయుం డై సాస్రాంగదండప్రణామంబు లాచరించి బర్తిచే నున 
మాంగంబున శీ రృిముఖం౦బు ప నంబులొసంగు వ. 
లగు తీర్థ ప్రనాదంబులు స్వీకరించి యాన్వోమి శ్రీ శఈముఖంబు 'శేడవనున్న 

యసముతో యజముఖ చేతీకియ్యంగా వారు చదివి రంటట యెటునలెను. 


శ్రీముఖము. ఏరద కాగు కా గక మా రత్న ప్రభారుణం శ్రీ మద్ద్వారవతీ నాథ 
శాసనం శాశ్వతం పదం శ్రీమదనంతకోటి ద్రెహోండ న్నిగ్రవోనుగ్రవాంబుల 
కుం బరిగృహీంచిన మణిదండంబుతో వేదండవందుని నగరిదళవాయి యగు 
వివ్వ క్సేనులు సక లకల్యాణగుణసంపన్నుం డై మాయావాది మదవిభేదక౪ 


ధురీణుం డై పోశశమహాదానదీయావిచతణుం డె Sh ip 


విశాలవతుం డై శ్రీ రాజగోపాల న్వామి వీయపుతు,ండై హెచ్చు. అచ్చు! 
విజయ రాఘ్రవధూ పాలునకు వ్రాయించి పంచిన మంగళాశాననంబు. ళు? 
కృళ్సంనత్సర ఫాల్తున బహుళ పం చమోగురువాసరంబున స్వాతీనత్షత్రంబు: 


. ట్రవాతిరునాళ్లకు ధ్వజారోవాణం బై యందుకు పదునెనిమిదిదినంబు 


' రోహీణినకుత్రంబున రధోత్సనంబు న సల నన్ని గనక యామంగళఖా 
ళాససనంబు ఏిన్నతేగేణంబ రధగజతొరంగపదాతులణీో సపరివాగ౦బుగా దశ్షీణ 
ద్వార కానగరంబునకు సాగి వచ్చి హరిద్రాసరిద్రా,జత్తీర కతా లన్‌ 
కాంతారదంతురగృహాంతరంబుల పహావణించిన కాంచనప ంచాననవీఠంబున 
విజయించి యుండేది మంగశాశాననం, 

గ ఆసమయంబున, కో నెలకరణికులు లెక్కలు వినిపించిరంట యెటువలెను, 


మూ గెముక్కా లె మూణుమాముక్కాణి, మూసెముక్కాలె మూణు 
మాముక్కా_గి, అరెరెండుమాక్క్మా.ణి అశెరెండుమాక్కా_ణి, వామి పరాకు, 
లతుత్తం బెదునాయంం బొన్నాక్కు, లీరువిళ యో్టు గ్రామంగళానడక్కు_రధు 
అధీ ₹గ్రామంగ ళాయెం ల్పెంధు, ఉళ్ళడయల్‌, జ తాకు మడప్పరం 
న. కచ్చనత్తిలె మూణుమహోణం నడక్కుధు, యిదుక్కుమన్న౦గాలులె, 
మూణులత్షక్కల నెల్లుం, ముప్పదునాయరంపా న్నెన్నుం, గుత్తిహిపక్టై యళథి 
క్రొండా్‌ 1౧|| 
. మరొకకంణం చెచ్పేది:-సాషమి పరాక్కు, అందప్పడిక్కి నెల్లుం అళ 
వామల్‌ పొన్నుం శెలిత్తాముల్‌ మణీయగారళొ కోవిలప్ప త్తరం నడప్పివియ్యా 
మల్‌ అల్లాం బాత్తుకొళ్లురోమెన్ను వెల్టల్లాం పరంబా శాచ్చా౯, కొవిళుక్కు 
శిరిస్ప్రకట్టళయ, అరమనె యిలె దిన మొన్నుకు అం బెదుపొన్నుక్కు-డుక్కు రా 
ప్పోలెయాచ్చిధు ॥1౨| 
సామి పరాక్కు_, యిదుతవిర , పుష్పనన త్తెలె లవమత్తునం బెదునాయిరం 
యిలెవ్పెమరం, అం బెదునాయిరక్కలక్కొ శ్రైకాణుం, అధల్లాం కరతోొరయిలె 
శెందు పొరధు, క్రయక్కారం గయిలె కడకాగట్టా తిువెళక్కు యెణ్నికొళ్ళా 
ప్పోలె యాచ్చి, 'ఉక్తరపాకుపక్య కారక, అంగుం యింగుం వోడిక్కుండు తిరి 


యికిధివొళియ వొణ్ను౦ పరామరళిక్కురు ధిల్లై | 3॥ 

మరొకండు:__శామి అడియె ణోణ్నప్పం శేట్టరుళ, నంబిమారు యెల్లాం 
కొ'ళంబుప్పాలుం, తిరువిశాం సావడ్రధివొళియ, వొరువరాహిలుం, వొణ్నుం, 
అరిక్మె యిడ్రవాళిళ్లే, యిదుత్తీవిర, అరమ నెయిల్‌ కరక్కట్టు క్మాల్కట్టుక్కు, 
మువ్వాయిరం పొన్ను౦, మొదల్‌కడళ మువ్వాయిరము౦ కుడుల్తిరుక్కు.రదు, 
అదున్రం అరున్రప్పణ్ని అందప్పణముం తీండయిల్లె, స్వామిశీత్తం 161 
అతికారిమాట---స్వామి వీరు యిప్పుడు విన్నపం చేశినంద్దులో వొంటికూక 

నామోింద మోపాదిఅయితె వొకరూకకు పదిరూక లిచ్చెను, 


జు 'మన్నారుడాసనిలాసనాటకము. 


మణీయగాండుచెస్పేమాట--సామి అరరునియా రిట్ట ళొండెక్కెల్లాం, అడియే 
నిరుక్కి. లేనే కణక్కు వెళంగియెమే లే శ్రొమంద్ద ధిల్లాం కుడికి లేళ, 

నాయందు చెక్పే మాట --అవురా మోవగలెల్లా మెరంగమా, మేము భాల్లునో 
త్సవానకు నస్తున్నా మె అం తొపరామగ్శించుకు వేము. 

వా,తదనంతరంబ మువం బంకురింప నఫలుఫాల్లునోత్చ వారం భు లగునంబుల 
దాంబూలజాంబూనదంబులం బహూకరించి పంచెనంట యెటున లేను, 

వా ఆసమయంబువ నాసుదేసపుర మహోత్సవ యా త్రై ముహూర్తవిధా న తజ్ఞులు 
పశ్నఫల గణేకభాగివి భాగాఖిస్టాలు దైవజ్ఞ లానా సె నిధి సమ్ధుఖమ్థునకు వచ్చి 
రట యటునలెను. 

ద యిలు వెట్టి పంచాంగములు పట్టి, పట్టభద్రు,ని జేర వచ్చిరి రన 

వా రావిధాన జేంవచ్చిన సిద్దాంత వదులం జూచి యద్ధారుణీవరిణి we 
చున్నా(డు, 

నాయండు అనేమాట- రారయా మాహూర్తికులార, సెకుమాళ్లకు బ్రహ్మతిగు 
నాళ్లగద, సేవించి రావలెను, ముహూర్తం నిర్నయించరయా, 

వా.అని భూనాయకుం డానళిచ్చిన నరం కలకు లగ్ననికయంబునకుగా విచ్చన 
గా బహుచర్చలు నడచెనట యెటువఎ లెను, 

భెరవజోన్యులు-- మంచనభట్లుగారు పంచాంగం విప్రుఢా 1౧౫ 

మంచనభట్టు -- 'భెరవజోస్యులు నేరని మాటలె ఆడుదువు. చక్కంగా 
అళ్విని భరణి కృ త్తికలు గురు తెరుంగవు నీకు పంచాంగం వై వ్రీ ప్పేదిన్నా ! నీ 
భవిష్టికి 194 

భైరవజోన్యులు-మంచనభట్లుగారికి మూలానతత్ర మో మాటాడకమును పె 
మూలం శేగుచున్నది 34 

నుంచన--వోరి భైరవజోశ్ళ్శిగా రిథివారనతముత్త యోగకరణాలలో వొకటి గురు 
తెరుంగ వె పంచాంగ మనంగా యేందిరా ఇర; 

శైరనజోస్యులు-మంచనకు ముక్కు_మోదనె వుండును కోపం, సూర్య సిద్ధాంతం 
యెరింగినవాని కోడకవు, మొన్నటి అమావాస్యానాడు ముప్పాతి కాపర! 
గ్రహణమనిన్ని అన్నేయస్పర్శ అనిన్ని దబ్బర లే వ్రా, స్తీవే. మేము ఆర్యభట 
వాళ్ళపరహీ తాల గ్రవాస్యృటం చేశి ౫ గవాణము చేదంటిమే RE 

మంచన-నీవ్రు పోచనసోమ యాదులవారింట మొగవాండు బుట్టునని ప్రశ్న జెనీ 
యేశాతీరప్రయోగం చేయించుక వస్తివె 1౬ | 


యక్షగానము. 2 


'ఇైరన-నీవ్ర బుచ్చా*ధానికొడుకు బచ్చిగాండు పవహారోయేంట సల్లకి యెక్క 
ననీ జూతకం వ్రానస్తివె యిదిగొ బిచ్చ మెత్తుక తిరుగుచున్నాండె, ౭. 
మంచన-- నే ఫలభాగం (వ్రౌశీన దిక్కున పదివేలమంది పల్లకి పదస్తు లైనవారు 

నీశేమి తెలుసు పోరా, 

మధ్యస్థి-వోయి చాలించరోయి మిజగడాలు, నగరివారు మహూర్తం నిర్న 

యించుమంళు యేషాగాధాలాడుచున్నారు. 

వా,అనిన పని వాగు సంవాదము చాలించి లగ్ననిరయ్డము చేసిరంటట మెటు 

వలెను: -మేషం, నృషభం, మిధునం, కటకం, సింవాం, కన, గ స్యకు స్వామి 
వీక్షణ శుభ పీకణాలు కలిగినప్పటికిన్ని తులాలగ్నము చరలగ్నము గనక 
యాత్రకు మవాప్రశస్తము,లగ్నాధిపతి శుక్రుండు సప్త చముమంద్దు శేం ది ంచ్చి 
లగ్నము పూర్తముగా చూస్తున్నాండు. స్వ స్వామిపీతుణ శుభ పీక ణాలు కలిగ 
యున్నది గనక భౌగ్యస్థానాననుండ్లి బృహస్పతి చూస్తున్నాండు గనక, 
“యోయో భానస్వామిదృష్టో యుతోవా, సౌమ్యైర్వాస్యా గస్యతన్యాభి 
నృృద్ధిః, క ళ్యాణసిద్ధిః పునగాగమ శృ” అన్నాండు గనక తులాలగ్నము 
విజయయా శ్రకు మహాస్త శస్తము, స్వామిచిత్తము. 

వొ.అన విని యంతరంగంబున సంతో షంబంది మెచ్చుగా న చ్యుతవిజయరాఘన 

వీ తితలాధ్యతుం డతుణం౦బ దశ్నీణదాగీరకానగరంబునకు నచ్చినంట యెటు 
వలను. 

త దర్వు. శేదారగాళరాగము = ఆది కాళము, 
మీన్నారుదాసుండు మగువలు గొలుజీంగామ న్నారు కోవిలకు మక్కువతో వచ్చె. 
వా.ఇవ్విధంబున నచ్చిన యచ్యుతీవిజయరాఘనుం డచ్చెరువంది నెచ్చెలులుం 

దాను ముచ్చట దీర నచ్చట దిశ్వ్చాకారగ'పురాశార సార కాసారనవ్యతరది 
వ్యారామ సీవుంబు లవలోకించి వచ్చిరంట యెటువలెను, 

. విజయ రాఘవనుహీవి భుండు దాంగటిం చు గోపురంబులు మించు గో పురములు 
చక్రవాళాద్రితో సరిసేయం దగుకోట యారసాతలమంటు నగడితలును 
చిరుమాళిగల చెంతం దీ-రెనవీథులు, మేరుమందరముల మిజు కే 
కృష్ణ లీర్థంబు హరిద్రానదియు శీరసాగరముఖములౌ సకలతీర్ధ [లు 
మొలును జిరపక వన శేతేంబులునుమటణి యు, మన్న నారులు వేం చేయుముంటపము 
కరితురంగమరథ యోథ వరగ ఇంబు, పరంగం గన్లొ నెం గన్ను లపండువుగను, 

వా, ఇవిధంబున నవ్విజయ రాఘ వేంద్రుండు నగర్గవైభవంబులు విలోకింపుచుం 


లా 


మన్నారుదాసవిలాస నాటకము, 


గాంతలు దాను నంతేఃపుర ప్ర వేశంబు నటించిన యనంతరకథాసంవీభా నర 


బెటువ లను, 
<9 


$ 
గ దర్వు-శోబిరాగము-చూపక తాళము, 


అవసరంబులవారు నరుణాబ్ద దేవీళు | నవసరంబులు చెల్ప నతి వేగమున వచ్చిరి. 
వా.నచ్చి యాసుముసాయకజనకసనుయసూచకులు మన్నా రుదాసధీరునితో చే 


మని విన్నవింపుచున్నారు. 


అవస రాలవారు---స్వామిపరాకు | పరుమాళ్లు నరుణాంబుకుహదేవియు గరుడ 


వాహనాధిభాథు లై తిఠువీథులు "వేంచేయుచున్నారు, న్వామిచిశెం, 


వా.అనిన విని తయూూయవనీవినేతీ యంశరంగంబున నుప్పొంగి రింగుమూజి 


కోలువుసిం గారం బయ్యెన, ట యెటువలెను, 


| నెలత యొక్క తెచేరిసిలు వుటవ్రమున క్రైం జెలువయొక (౧ రెయోంనిగ యొన ర్సెం 


జంద్రాస్యయొక్క తే జూజిసరుల్‌ సు స్రెజానయొక్క తరుమాల్‌ జాజి ne 

గలికి యొక్క తె దిద్దెం గస్తూ3 తీలకంబుం గనకాంగ యొక తె చౌకట్లు వెళ్లు 

జాణయొక్క తెబుగునాహీ జాగును బూ న్పెసకీయయొక్క తే యజచట్లదొడి గెం 

దరుణశియొక్క_ తె హరవ్రుగా దట్లిగ కై, వనితీ యొక తే దుష్పటివలె వాటునై= 
టు టట Cys 


బడంతియొక్క తె చెవుబజవ్వాదియుం చె. గొ ముయొక్క తెకుంకుమ నెమ్మినలం దె. 


వా.9వ్విధంబున నన్వనితేలు గైసేయ మటీయు నన్తున్నారుదాసు(డు వన్నెగా 


సీ, 


నింగారించుకొనె న(ట యెటున లెను. 

వైరులతేల మె వామపాదంబున గా వికుదు పెండెంబు వెప 
సాధుబ్బృందముం బో న(జూలు హాస్తంబులీ న మర గెంపులక్‌ కములు వూని 
మన్నారుదిన్భ నామము నిల్పునురముస మేలైన గోపాలతాళీ వెచె 
హరినామకీర్తనం బాలించువీనుల స మరువను లూసె. 
జెలువమన్నారు శ్రీ పాదముల చెచంగు, నట్ట శీతులనీదళంబమం(దాల్సు 
శీరసునను జాల కాంతులు చెలువు మొోజి,రతుల హెచ్చిన సచ్చతురాయిదా చ్చే. 


వా.ఇష్వోధంబున నవ్విశ్వవిశ్పుంభ రారమణుండు రముణీదనంబులుం దాను 


విహంగపుంగవవాహనోతశ్స వాలోక సముత్సుక తత క్స మ యోచి త శృం గారంబ: 
రంగుమిటి రంగక్తురంగమ మతంగజశ తాంగకులసమాకులం బైన రా2 
వీధిని చేజంబు మాజి విజయుని రీతి విడయిం చుసమయంబున( గన కౌ? 
నాయి కాకనకవనీనాయకులు మురువుమోణి గరుడ వావానాధిరూఢు-లై వేం 
చేసీ రట యెటువ లెను 


యత గానము, ణా 


ద, సౌరాష్ట్ర। ఆది! పులుగు రా నేజిఫి బొలుపుమోాజింగ నెక్కి, చెలునమన్నా 
రును జెంగమయు వచ్చెను, 

చవా,ఆసమయంబున మోసరంబుగా నంబుజాశుని వెంటనచ్చు వారిజాక్షులు 
ముదముమిజు పద శేళిక వినిషించిరంటట యెటువలెను, 


పదము, తాళింజూలరా తమిమించనా 
ఫ్రాళితో నన్నేలునోశా బంగాగమన్న యొ,శ్కేరా | ౧ 
మగుడు నామోంగ దందెవ్నె మముతీ మిగుల హాచ్చెరా 


గగుడవాహాన కొౌంగి6, జేర్చరా i 3 


వా ఇవ్విధంబున నచ్చెలున మన్నారును జెంగమయు వేంచేయు సమయంబున 
నాదివ్భ ప భానంబుగల యాగివరాహస్వామియు నుల్లస శ్రేజోవి రాజమాను 
లైన తిలనోవిందరాజులును రమ్య వైభనంబున రాణించు శౌరపాణియు 

న న 


శా 0 


నవకృపరాకృమంబు ల చకృపాణియు వైరిమదాపహోరి యైనశౌరిరాజ 
సామి యును నీలాంబుజశుభొ కారంబు గల నీల మేఘ సామి యు శృంగార 
వైఖరిం జెలంగు నింగపెకుమాళ్గును దళీతిసుజనాంహుం డగుతీంజపురి 
సమ మ మి 

నరసింహుండును రిఘునాధ నరనాథ ప్ప ప్పతిష్థాపరుం డిగు రఘుసనాయకు లును 
అనాలా ననునననానాలలా నకల ంనయనాలా నా బాబబబబాానానో లర లా 

రిమునాథపుర్మాగ, హోరా గమ మె రమణీ యప డైనరఘునాయకు లును, ఆ 
రఘునాథమనుజనాధుండును రంగద్విహాోరు లగు తిరుముంగ యాశ్యారు 
లును మొదలుగా సులపము వేత బూజలు గొన్నతిరుపతులనుండి వేం 








చేయు స్ఫూ డిగల నిజలిలాముూర్తు నందటీ నవసరంబులవారు బడి 
బడి విన్నవింపం బొడగనివిం గూకొని ముందుగా భీరీశతంబులు బోరుకలంగ 
ననుందచతురంగ బలంపబుఎ సంవడిగ నడనం బొడుగు లగు సొకుగులును 
జోక్స్‌ ౦బు అగు మెక్కె-ంును నరుదు లగు విరుదులును మనుజనయ 
నోన్సన కాంణంబు అగు నుకరితో రణంబులును జూలరాణించు వాలుది 

ల నటల నటు! 


వటీలును సప నె సల. దీరు ఇ ఎదీపంబుల చేరులును వొ (వావీణ్యంబు మిోాఆి( 





గావించు రానణ కంభికర్శ వాలి_స్మ్ర,న_హానుమదాది. భానంబుల 
మించు దీపపతిమలును సాగువు లైన మేరున దినటీలును నెంచందగి మించు 
కంచు, వెండి, బంగాగు మ రాణగం ాబవిర్యలును దండి?" 
ని ఉ గోనగ్ననోషరణ గి గోవి కావస్తాపహం౦ణభెన ప మలును నింతుల 
నిండి యుండ ుండ గోనగ్గినో ప ప్ర 


ను మొదలుగా 
నసంత *ేళిక విధంబును నుంనసీల్లు నుల్హయు న ., క రరబు లుగా 


నే 


మో స” ళ్శ ఆజ అగ ఇ అష 
బలువగలం బన్ని ఆచ్చు దంత్రింప ప్రతిమలును విజయ రాఘవ భూచక్ర 
మా 
లశ 


౧౦ మన్నారుదాసవిలాస నాటకము. 


విభుండు సమర్పించు భూచక్రనొడుగులును సౌనర్గరాజచ్చ గ్రణామరధ్వజ 

వజ నాదులును, రరగారు బంగారు పనిహగణవృ్రలు గలహారిగలును నిరుగడల 

జాలుగా నడవం బొగలేని పగలువసమ్తులు మిన్నగా' వెన్నెలలు గాయ, 

యెగాళెలు బూదగాళిలు దిగగనాశిరంబుల నగలంబుగా , మోయ 
౧ MIDS Et ౧ ౧ 


క న Sess 
వృాద్భంబు లగుచక వాద్యంబులును, రింగారు సంగీత మేళంబులును బాలి 
ర కను oes దా 


కలు ఏనువించు శేళికలును సన్నిధిం జెన్ను మోజు నెనుకదిక్కునం గనక 
నాలు 


పతిమాచిప్రితంబె యుప్పరం బంటు గొస్పపూచప్పరంబు దనర నరగజం 
రా దద లయతోాలారాడాడాకుటులుడాతానండుకోనరినారరాలోళతాసవ్రతనుడడుతకొ్తాభపావనననతానళాలకతదటనోు 


బులును గజంబులమింది సమామోలును దిక్కుల. బిర టు నొక్టటిగ. 
యన (7 ట్రా గ్ర్‌ 








మోయ నల్ల చెంగ మలనిల్లీ కాంబయు శిరాజగోపాల న్వామియు రాజవిధిని 
'దేజంబు మోజు వేంచేయు నవసరంబున నవ్విజయశాఘ వేంద్రు(డు జన్వ 
నులును దాను గోరికమిాజుం జేరిగం జేరి సేవించి మదిని భావించి ప్రదజి, 
ణంబు గావించి తత్పనాదంబు న్వీకకించి యూమన్న నారు” సన్నుతి చెసె 
నంట యటున లెను. మ 

నీ కరుణారసము చిల్కు కడకంటి మాపు) గరిమతో ధి కుం. గాచువాని( 
జంగవమూమనుమించునందంబు గ” నువీం చు మొలకనవ్వు౧ముదు మోమువానిః 
అ (వ్రాలు (భ్రమరం బనన్లింతు మేటికి స్తు? బొట్లు నీటువాని 
విజయ నారథియాట విజయం౦బు చేటాన్చ కనక వేగము శీఎం గలుగువాని 
నౌ(దలను వైరముడిదాల్పు నందగాని, గొప్ప వాకట్లు వీనుంనొస్పువాని 
రాజితీం ,బెనక నకౌంటరంబు వాన్సి గంటి మన్నాగు, గన్నుల క అవువీ జి. 

వా. అని సన్నులించి విజయరాఘ ఏచంద్రుం ము చందృనదసలుం దాను సయ్యుదు 

కుంచంద్రు, న వగృభాగంబువ సంఛభాగరాడజగి న న ప్రపంచమూ 

హించ సచ్చటికి మచ్చెకంటులు ముచ్చబ దిన సచ్యుతవిడయ రాఘ వేంద్రున 
విలోకించ వచ్చింంట 'యటువ"లెను, 

శుద్దసా వేరి ॥ ఆది॥ ద॥ అంగజునిచెలువ్రున. నగు మన్న రుడాసు., బొంగు మః 
నుంగొని పూని వేడుకను! బంగారుమేకలను 'బొగుమిరంగం బౌర, శృం 
గారనతు "లలల 'జేరవచ్చి రపుడు. 

వా.ఇప్వధంబున నచ్చిలునలు (వచ్చి) ఏచ్చనవిడిగా నచ్చట నేమని ముచ్చ! 
లాడుచున్నారు, 

ద్వి. చెలువమన్నరుదాసు చెలువంబు జూ చెం, వలిరుఃబోణి యుగకర్త తలయూం చి వే 
చ్చేంజూామయొక్క తె వానిచక్క_(దనంబు, వేమాణు( గను గొనివిస్టయం బం 


యక గానము, ౧౧ 


నువిదయొక తె వాని యొ య్యా రము నకు,నవురొర యనిమెచ్చియాచాయనిలి ఇ 
సుదతి యొక్క తే వానిసొగ సుం గ నొనుచు, మదిరాథ్నీ వీండెపో నున్గథుం డనియె 
వలరాచసిన మెత్తి వనిశయొకగు, ఇలువ్రని జేనాంచి చెలగి విలిపం 
గులుకుమిటారంపు గుబ, ల బృఃగను, బలురక్‌రిం చె నొకగ్గు బాన రమృనుచు 
వలపు రెట్టించెరా నలరాయ భోన( జెలునరాయలు నన్ను( జేకోర యనియె 
చే వింతదాననా నీ పంత సేయ, గావోరి రసికుండ రాపుసేయకనె 
నింతీరో పినికి నెంచగర్వంబు, నంజు డీతినిపాటి గాండోటు జగతి 
నీసము లిందణు నేషుిపుణంబు, చేసిరో యితనినోం జెలిమి సేయంగం 
గొన్లు మాటాడండే కోపమో తినదు, సొమ్మేమి పోదు ముచ్చునగలు వాని 
పని మెప్పింను నే వెంందికో నేను, సూనాస్తు మొనలను జూడునా నేర్చు 
అనిముచ్చటలు పాచ్చవంగ నాముణులు ఘవ మనోరథములం గలంగి రా వేళ. 
వా.ఈలాగున గీలావిలాసక లాకలా పకవునీయ లెనమాననతులు సూనశ రానళి 
హోనళి సెరింపలేక సొంఫుసడలి వెడనిల్తుదూటి కడ లేని మోహంపుకడలి 
ముని(గి బహుభంగుం నేమనుచున్నారు, 
దృ లలిశేపంచమము = వకళతాళి, 
నఎచినవారు లేవొ వణవీందువాను వేరొ,చలము సే వేది మేరా సరసకు( జేంరారా! 
9 ఖాబి-సాూపకము, [నాకారా 
చక్కనినాగు లేరొ సొక్కి ౦నువా గు నొ, మొక్క_ళ0పుగుణము మానరామోహ 
పు సిసలు నన్నెలాండు, మున్నాగుదాసుం జూచి యేమనుచున్నాగు, 
4 నగువు = డి = అది, 
మచదుందడు ఫచ్చిబోయ గా, మక్కువ గాయగిలీయరా 
మరులు హెచ్చెనా మవ్నారుదాన ధీరిమల్లారు || ౧ 
నన్ను రెెలం చేరా నగుంబౌాటు చేయనేలరా 
మన్నారుదాస లాలీింపగా నునవులాలింపరా, 3 
గ,మటియు నిక్షజు గజమానలు విజయరాఘన్రం జూచి యెమనుచున్నారు, 
ద, మోవాము నిలుపలేరా, ముదువిజయరాఘనధీర 
మోవహానాకౌగ యేగా యే ను శా(గిలీరా. ౧ 
నీవ్రసేపేది మాయరా, నీటుకాయ మతేమాయెరా 
'బొవమే లే సతమాయరా, పగలు నేలు మగుసామాయెగా, ౨ 


౧౨ మన్నాగుదాసవిలాసనాటక్‌ ము, 


[10 క్రళ్యాణిరాగము - ఆది తాళము, 
కొము రమని చీరరా కులుకు గుబ్బలు చీంరా 
జహి షస 
కమ్థువిల్తుండు పగదాయరా కగుణనీ కేల లేదా యె శా. 
వా,.మఆియునిద్దణు కంజూత్సులు తంజూపు రాధ్యమునిం జూచి యేమనుచున్నారు, 
11 భెరవి- రూపకము = దె, 
అశయా నే నునేలాశయా నే౯, వాళశియా యె న్నెక్కూడ నళన్రకారుక్షాల్‌ వడా, 
12 నాగగాంధారి = ఆదితాళము. 
శొఖైవాడా వొరురగస్యం శ్‌ ల్లైవాడా, యల్లారుం గేళ్ళ, చ్చొన్నా లెదొ 
౧౧ ౧౧ ౧ 
వా.మణియు నొకవిలాసిని కళావలీసుతునిం జూచి యేమనుచున్నది, 
[ఆ ద॥ సాళగ సౌరాష్ట్ర = ఆదితాళము, 
బేగబారో సామి 'బేగ బారో త్యాగభోగరాయదయధనళునాను, 
వా.ఈనీలిం జౌరనారీలిలకంబు లంగ౦ంబులం బులకలు తులకరింప మెచ్చుగా 
నచ్యుతవిజయరాఘవునిం గనుంగొని యనంగునిబారి సైరింప లేక చొక్కి. 
తక్కి యలసీ సాలసి తదేకాయణేచిగెత మున్న యనంతర కథాసంవిధానం 
బెటువ లెను, 
ద్వో. ఆవేళ నొకయింతి యంగజుదంలి, చేసంఉపూబంతి చెలుల మేణ్బంలతి 
చఆకువిల్లుకటారి, చికిలిమిటారి, మురున్రయోజ్‌నకొము ముద్రులగుమ 
యంబుజమృదు పాణి యలినీల వేణి, కంబుసోదరకంరి కలకంఠకంగి 
యెలజవ్వనపుచాన యిభరాజయాన, నలఎరాజు పూముల్మి_ నలఫులకల్క 
రాజచంద్రునిపుత్రి రమణేయగాత్రీ, గాజనీభ “నన రాజీవనయన 
చెంగావివలిపంపు చేలధరించి, రంగుముత్యముజంట రవిక యు. దొడిగి 
హ్‌ మ మ 
పడ:తుల తీలమిన్న బాగైనయట్టి జడనిండ నంపంగి సరములు చుట్టి 
తీరుగాం గ స్తూరితిఅకంబు దీర్చి, హోరంబు లురమున వారువుగా. జేర్చి 
పంజులక మలు బాగుగా బెట్టి, రం జిల్లు కంటసరంబుటు గట్ట 
హరువైన బవిరెలు నమరంగనుంచి, ముగువుగా ము త్తెపుముగువు ధరించి 
ముంగ జఅిసరి పెణల్‌ ముద్దుకంయె యున్తుముంగామురంబులు మొదలు గాంగలుగు 
సొమ్ము లెల్లధరించి సొగసుమిజంగం గొమలు గొలువంగ గో పాలుంజూడ' 
గంతునిచేయము గతి సౌధమునకుం గాంతిమతీసతి కడు వేడ్క వచ్చె, 


యమ్‌ గానము, ౧౩ 


/1 ద. విలాహూుకి - ఆది 
రతీ నాలయం దెల రవళి రాణింపలా, సతుల తో గాంలిముతి సౌధంబు( చేశ. 
వా.ఇవ్వీధంబున నచ్చిన యూమచ్చెకంట పచ్చవిల్తునిం గన్నయ్యను నెయ్యం 


బున సేవించి మదిని భావించి తీనముచ్చట విచ్చనవిడిగా నేమని వి 
వించుచున్నది, 


న్న 


14 ద- ఘంటూరవము . ఆగి, 
చక్కెరవిల్తునిం గన్న చక్కనివాని, దిక్కులకీర్తిచే నెక్కు.వైనవాని, ౧ 
భుజబగంబున౯ జూల బొగడొందువాని, విజయునిరీతిని వెలసిన వాని. క్ర 
కల వానితో సాటిగఎవాని నాదు, చెలువునిగాం జేయు చెలునమన్నారు, 3 
వా,అని యాగాజకుమారిక తనకోరిక మన్నారుకు విన్నవించి కందర్పకోటి 
సౌందర్య ధుర్యుని, ఆశ్చర్య చర్యు నాన్ఫ పాలనర్యుం జూచి యూసూన నాయక 
దనకుండు నానాయకుని జేరిక చేసె నని మదినిముదమంది తీననద్దనున్న ముద్ది 
యణ విలోకించి కించిదననతవదన యె నలుదిక్కులు చూచు చెలువున 
బున;పునరనలోకంబులు చేయుచు నచ్చెలువ మన్నారుకు న చ్యుతీ విజయ 
రాఘన్రునకు నేదారిని భేదంబుగానక యేమనుచున్నది. 
పద్యం కాంతిమవి చది వేది, 
రీ వత ఃస్థలంబున వన్నెకెక్కీ న మచ్చ లాలితం బగువనమా లికయును 


7 


సరి లేనికరముల శంఖ చ్మక,౦బులు నవరత్నమయ మైన నన్యనే శ్ర, 

మనుపమం బెమించు కన కాంబరంబును రమణ మెమోలు వజ్రములనంకి 
ముం జేతులనుమించు ము త్తేలకడియముల్‌ చరణపద్దమునందు బిరుదు వేండె 
Me eee అడాాడండానాాాడాజంయలాదదాడానాయంలానాడాాండామినాను 
మమ లె నిన్గతి యందును నందముగ నె, యెంత ఖేదించినను భేద మెణు(గ రాదు 
కావ్రునను రాజగోవాల దేవం డీఫుడు, దనరి రూపద్నయంబును దాల్చెనేమొ. 
వా,అని శుభోదర్మ_౦బుగా వితర్కి_౦పుచు నా బాలార్క. లేజుని లతణోజ్ఞ వలం 
బగు నక్కుసలంబున భద్రప్రదం బగు మన్నారుదాసముద్ర గనుంగొని 

థు న n= 





యితండె రలివల్లభనిభుం డైన మన్నారుదాసవిభుం డని నీర్ణయించి యా 

పూచేందువదన తలయూ(చి యాయంద మాచంద మారువారంబు లావన్నె 
ణ్‌ 

లామిన్న లాయొయోరేంబు లాముద్లు లాసుద్దు లామేటిశేనము లావలపు 

లాసొలపు లాచక్క(దనము నారూపు నాచూపు నాజవ్వునంబు నాహోన 

మాభాన మాయనుభావంబు లాదిగా ర౦గుమొోణు శృంగార ఏలాసకలా 

కలాపంబు. గనుంగొని యనంగుని తాపం బా(ప లేక చాపలంబున నేపుమాని 


౧౪ మన్నారుజాసవిబాస నాటకము. 


యాస వాధరం కైవండ గొని వేదండయాన చండకగదీవ్లి యగు ఖండసర 
శుశిరోభూషణంబు భీమణంబుగాం దోచి చెన్ను మోట గ న్యాంతఃపురంబుం 
ట్ర శెళించేనట యెటున లెను, 
వా ఆసమయంబున నగుగొబ్లగిమామనోవారుండును నీలగా నాచోళ ధరణీరమణ్తీ 
పరిణేతీయును దమణేను న+వ్రులు నేరి నెలయుచుండు వేళ సకలజనస్తోత, 
పాత్రిం బగు ననంతి కథాసూత్రం బెటునలెను. 
ద్వి అంట రాజచంచద్రా త తేజ వేశ్య, నంతిఃపురము6 జేరి యతివలు! దాను 
బుస్చింపుబంకగా బోం చేసి మేన, బవ్వాదెలంది పూసంములు చుట్టి 
నపురంపువిడెంబు కడు వేష్కం జేసి నృపతిశందర్చుని నెళ్లుది నుంచి 





య+*: రామ తూగుటుయ్య లం బవ్వళించి, నెలతిసుఖంబుగా' నిదురించు వేళ 
మును దాను జూచిన మోహనాంగుండు, తనన్వంగూర్చుండి దయ(బ,కటించి 
కురులు నున్న దువ్వి కొప్పమరించి, ఏర వాదిసరములు వేనలింజటి 
మోము మోమున చేర్చి ముద్దిడీ ని నిండు, వే, మతో గాగటబిగియించి కన (గి 
మొబకచన్నులు చీరి i గోలి నెంనంకమడుపులు చెనగుస వొసంగి 
యొర పెన తోొపలపె నుంచి య్‌. ! త్రగుణి నేమన్నారుడాసుండ ననుచు 
క మెటిసీ, = అ = = యట్లు 
కలగని మేల్కని కలకంఠకంకి, వెలవెలంబాతునచు విస్త సయంబం దె, 
వా.ఈలాగున మేలుకాంచి భాలికామణి క్రమ్థజ. మ మళ ముకుళిభ విం 
పంజేనీ పూర్యానుభనంబు గాన లేక విరహం భానలేక తనలో. దా నే మను 
చున్నది. శాంతి మతి చదివే పద్యం, 
గీ. రాజనోవాలు. డేటికి రాజవఏీథి, నచ్చె సేవింప నేనేల నచ్చి తేపుడు 
విజయరాఘువవిభుం డేల వేడ్క నచ్చె, వచ్చుగా శేమి కల చేల వచ్చె నతందు. 
వా అని యోననజగంధి తన చెలువుండు కలలోన బాళిచే లాలించిన లీలా 
విలాసంబులు తనలో నె తాను దలంచి కలంగుచు నచ్చటికి వచ్చిన నిచ్చె 
లులంజూచి యేవమనుచున్నది. 
5౪ పదం. శాంభోజి . అట తాళము, 
వెలువుగా చేడు నాకలలోన నచ్చిన, చెలువు( దే:డే వెలియచెలువుం దే.డే, ౧ 
ముద్దు బెట్టగ వాండు వద్దు పొమృంటినో, సుద్దులం చేలించి సొక్కించ నైతినో, ౨ 
మొలక చన్నులమోా(ద నెలవంక లుంచి తే,వ ఎదువో ముం టీనో లేక వాదు పేసితీనో, 
నీవి యంటగ( దాళు నిలువరాయంటినో,యావగN దల(చం నౌను గాదంటినో, 


యక్ష గానము. ౧౫% 


వా.ఇపిధంబున జన్వని యవషీభుని గలవరించి కలవరించిన నం చెనున్న మించు. 
బోణు లోొకరికొకరు మోములు చూచికొని చిునవ్వు నవ్వి తమలో. దా 


1% ద = ఘంటారవము = అదితాళము. 
తిరునాళ్ళ యేవూరు తౌజన లేవార, తరుణి యిది సజ్జకుం దాకేం నశ్చె ౧ 
రాతిరిపొద్దున రమణి రానద్దంకు, చేతులాడించీని జాతులాడీని 2 


1” సావేరిరాగము . ఆదితాళము. 
అంటది నూచెనా యాపట్లభ'ద్రుని,మాట లేటికి వాని మాయకులో నాను] 
కనుగొన్న యంత నె కొలలోన నశ్చె, ననంబోణి చెంత. జేరిన నెంత యానొ॥ 


[9 నటనారాయణి = ఆది తాళము. 
ముద్దువలె నుండునా ముదిజేయువమూటలు, "పెద్దలు నినిశేని వేరడిగాదా 
బుద్ది గాడిది నీకు బొలంతీ యేమనేవు, గద్దటీతీనములు కాదు వాలింసు. 

(1 ఘుంటారనము = జం పెతాళము. 

పూఃపచన్నులపడుచు యేపుణ్యమెజు6గ దు, పాపజూతి మరు(డేల రాఫు సేనీ చే। 
నిన్ను౦డీ కాదంళు నెలంతే ౧గానగలు, క్రొన్న నంబో ణినీవు కొంచెగ త్తవాకాని॥ 

37 ఖభెరవిరాగిము = అదిళలౌళము, 

ఏలాగునెనాను యోగా యింతివణంపు బెలరొ యిడుముళొని జైలు సేయరా దె. 

వా.అని యిప్వీధింబున దఫ్వ్రమలు బహుభంగుల( దన మనోరథ భంగంబు సేయ 
డలంచిన చెలంపువ(6 గంగి వార పెతూరి యాశరాజకుమారి యేమని దూటు 
చున్నది, 

2! ఘంటారనము = అట = పల్లవి, [గలరా.౧ 
చెల్లంబో యింవటు చెలులు గ లిగిన ఫలము, ఉల్గసంబు లాడ నెకాని యొద్దిక సేయ? 
కలలోన నేయు నా చెలువుని రమ్థంటినా, నలీనాషు లిందజు నన్నె దూజణెదరు, 
నచ్చితీనే మాయ వలపు పుట్టంచన లె, మచ్చుగి ప్పేరుగా మగునలందఆు(గూడి, 3 
వలపీంచి కయని వానిం దే నేంక, చులుకి సేసెవరుగా సుదతు లంనణు నన్ను,ర 
వా,అని యుల్లసంబు లాడినపల్లవాధరిం జూచి యల్ల కట్లరిచెలు లే మను 

చున్నారు, 
2% కేదార గౌళ రాగము = ఆది తాళము, 
నలపనంగ నేమిచెలువ్రు(డనంగ నేమినలినావీ, యెన్ని నేర్చినా వెచిన్నదానవు, 


౧౬ మన్నారుదాసవిలాస నాటకము. 


2౨ ఘంటారనము = నూపక్‌ము., 
కలలోన నచ్చిన కౌంతుండు నేండు, నెలంత యీమాటలు నేశ్చెనా నీకు, 


24 కన్నడరాగము = ఆది తాళము. 
కులకాంత చేయూరు నలఫు లేయూరు,నిలుపవే యింతట నీమంకుగుణము. 
౫2% ఘంటాగనము = అటతాళము. 
భళి రాజచంద్రుని సట్టి నెపుట్టి, కలంగుదువా నీవు కలగని మగున, 
వా.అని యాతరుణులు నీతిగాం చెలుప నలపు నిలుపలేక బాళిచే బాలిక యీ 
నునుచున్నది. 
ో ద, సావేరికాగము = రూపకతాళము 
తరుణులారయిీనీతలి తన కు. గొంత తెలియు నే, మరునివమాయల వేత మన సుకఖం గీని 


37 మధ్యమావతి = అటతాళ ము. 
కులసతి కిటునంటి కోక్కె గాదంటి రేభళి కళౌవతిస ట్రే పట్లభద్రుండని తెలియరా. 


38 గౌడిపంగు = అట = దరువు, 
బాల నీకు. జెలువ్రుండని వల పసి యేమనే నే, ( లని పురుష లని చేంంబో లేరా. 
౧౧ 


24 పూరిబి. ఆదితాళము. 
సనసెరజూణవమాటలు ననశ్చానా యంటి శే సరయ నీమాటలు నేర్పంగాన'లెనా, 
చా.అనీ యివ్వీధంబున నన్ఫున డగంధి తీనదండనుండు వేదండగమన ల. గసరుఖొని 
యసుగుసురను చు దెసలుసూచుచు వెస గుసుమాయుధుం డంపఆంపరం 
పరల వెంపరలాడ సొంపు సడలి యానీటు కాని గాటంపు ప్రేమ మాట లేక 
మాట లేక కన్నీరు గృమ విన్ననై యూరకున్న నన్నెలాండి యెష్న రాని వివా 
సాగరానగావానం బూహీంచి యావారిగణాక్షు లెంశేయు నంశినొంది చెంచి! 
జేరి తంతన్యమానసం తాపచిం తాపరిశ్రాంతస్వాంత లై తమలళలోం దామే 
మనుచున్నారు. చెలికత్తెలు చదివే పద్యం. 


cio 


. పలికిన మనతోడం బ్రతీమాట నల్కదు పలువుతు తనలో నె పల్కు/గాని 
చేయి తం. జేర్చంగ నొళదు చింత చే. జెక్సీట' జేరు గాని 
సాలపుమె రాయంచ జూడంగా నొల్లదు సు స్రుక్కుచు నబలుగపష6 దొచు/గాని 
రహీమించు చి ఖే ము ,నా వ్రాయగా నెంచదు నసు మతి గొనగోట వ్రాయుంగాని 
వేయు. జెప్పంగనేల నీ వెలంది కిపుడు, మదన తొపంబు నెమధది, గుదురుకొని7ను 
నువిద( గన్లొని నున మెటు లోర్వవచ్చు, నింత కీదింన యీరీతి నిలుపపచ్యు. 


యశ్‌ గానము, ౧౭ 


వా అని యోలాగున బాలిక లాళోచన సీని యానారీతిలకంబు నొకరీతి నూజి 
డించ నెంచుసమయంబున నాకాంతల కాకాంతిమతికిని బరస్పరోచితవచ 
నరచనాచమత్కారంబు నడచెనంట యెటున లెను, 


%? పూరివి _ ఆదితాళ ము, 
నీయంచసొగసెల్ల సరయింపుచును మించు,రాయరచనడ లేల రమణిచూడవీ వేళ. 
కీ రాజముఖులార యారాజహంసునొ,య్యారంపునడలుదూచు దారిగోకుదును. 


ఇ మారునధ నాసి _ ఆదితాళము. 
ఇందునదనలు నీకు విందు సేసే రిపుడు, విందారగించ నీ వించేల రావు. 9 
తావిమించిన బావమోవి శే నిలుగాని, మోవిందు నేనొల్ల మోనల్లచేమి. ర 
క నువిల్లుని కాశ నెమదినుంచకి, కొ మబొమల పెండ్లి న శాప % 
వెలువమన్నరు దాసు చెలిమి బెంశ్లాడు శే చెలువబొమ్లల పెండ్లి చలువ్రుసనమరునె. 
వా.అని మజీయు నావారిజాక్షుు నేమని దూణు చున్నది. 
గ పదం కన్నడ. అదితాళము. 
పీతమైన నెశ్చాలు లెవ్వకున్నారు, రతిరాజుగెల్చు విజయరాఘవ. గూర్చుటకు. 
కనుజెప్ప చేసి తె కలికిరొ యిప్పుడు యెనయంగ వాండు నాయెదుట నిల్సీని, 
ఎవరు మాటాడినా యేమి నాచెవులకు, నువిద వానిసలుకువలె నున్నదివె. 3 
వేమటు నెన్వరి పేరునా బిలిచిన., (ప్రేమ మన్నారుదానా యనేవేరు వచ్చీనె. 
వా.అని మనోరథ సాగరాభంగుతీంంగడోలికాశేలికను జేలుబాలికను జూచి 
యాచకోంవిలోచన లీవెలువ తలంపు నలునవేనెన నిలుపనలవి గాదనీ తీలం 
పున దలంచి యే వెజివుగా::క యీ తెజవమరులు మజవింపనలె నని యొక 
గారడి బూని యూరాము( దోడొంని యారామదేశ ప్ర వేశంబు నటించిరంట 
యెటునలెను, 
కసీనచనము పద్యము, 
నీ, రంగుమిజిన యట్టి రతేనంపుః బౌవలు పదముల గీలిం చె. బడంతి యొకతె 
జాణుపెటవెజుంగు చక్క (గా సనరించి కైదండ యొసంగెను గాంత యొకతె 
పరకలు వనర బాగుగా, గనుపట్టి హారిగ వేడుక బె నతివ యొక తె 
జతన పరాకు హెచ్చరిక యటంచును సారెకు. బల్కెను సక్రియ యొక లేడు 
అడిపముముగిండి కాళౌంజి మశరుసుర టి, పొంక్‌ముగ. గొంద ఆతివలుపూనిర ఫు 
లలితగ 8 మి బేదు నసంతి-,మ్మియ నంగ్యవన జలోచన యుద్యానమునకు నచ్చె, 
శ్ర 


వో మన్నా రుదాసవిలాస నాటకము. 


అప ద. మోవానరాగము = 'సూపకతాళ ము. 
శృంగారనతు లెల్ల జెలియనుదోడ్కొలని, శృంగాంనని లీలల జేరి రావేళ. 
వా.వ్రనోధంబున జవ్వని నన్వనికిం దోడ్కొనినచ్చి యవ్వనజాత్సు లన్వనవైభ్‌ 
నంబు లే మని నర్హింపుచున్నారు. చెలిక త్తెచదివే పద్యం, 
వీ ర్ట ఫొమరొ మాచి గుంపులై యున్నవి చంసకంబులును రనాలములును 
నన్నరొ చూచి తే గాటమేె యున్నవి నాగి కేళ ములు( బున్నాగములును 
దెలునరొ చూచి తె చెలునమెయున్నవి నారంగములును జం చీరములును 
వకుణిరొ చూచి థె దట్టమై యున్నవి ఖహాగములు( కర్షి కారములును 
మగున చూచి తె మొలల్తుమల్లియలును, బండి గురి వెంచపొదలనుబొండ మ ల్లె 
లల్లీబిల్లి౫ నెల్లెన నల్టుళొనుచు, నలగుగు సుం మిక్కి లి నలె నిచట, 
వా,అని se నతు హో ఏహోంబు సలుపును ఏ ననని ననీప “క శ్లిన్లు 
క శారి కానికర శేశికుఎకోకకఎపాంసకోకలానఎకలా వాంకారహుం కారంబు 
వారింపనేరక కోరికలను లయ్య నన మవన'దేనతారాధననాధనంబులు సం 
పొదించిరంట యెటున లెను, 
౧ దరువు = క ఖ్యాణి రాగము = ఆది తౌళము 
విరులు చిదిమి తెచ్చె విరింబోణి యొక్క_ తే, మగునిబూజ సేయ మలయుచునపుడు, 
పల్బనం బులు బెచ్చెంబస్ల వాధ రియొక్‌ తెయు[ంబులో. బుక్లు Me 
పత్రంబు లొక శతీపతేలోచన రతీ, మిన్రునిం బూజం మైత్ర శ ల దెస స. 3 
తోయంబుం దెచ్చె నొక తోయడనేత్ర, కాయసంభ వు : కర్ప్యంబు లొ సంగుటకు 
చందనగంధొక తెచందనంబును దెచ్చెల జందుమేనల్లున కందంబుగాం[,. “౫ 
కప్పుర గంధి ఫోక తె కప్పురంంబును దెళ్చా; సజ్బంచ బె'ణుని కాంతులియ. ౬ 
వా.ఇస్విధంబున. బువ్వుంబోణులు క్ర 2 శప" SGN దెచ్చి యస్వం(బోణ వేతి రళరాద 
ఫూజూాసంవీధానంబు నడిపించింంట యటు3 లను. 
పద్యము, కవినవచ నము, 


eo 
ఇ 


సంతేసంబున నింక: గంతుని బూజించి యింతీమ కాంక్ష నొరింతి మనుచు 
నంగ సామణు లెల్ల( జెంగ ల్వ్పడిగ్గియ చెంగట నెంతేయు రంగుమోణు 
సురపాన్న క్రిందట హారువులుగనివీం చ. బజిపైన వీగులచప్పర 'మొనర్శి 
పన్నీ టం టదనిచ్చి మిన్నగా. గనుసట్ల( గిస్న(గా గొందంసపుంది న్నె వైచి 
చాతురిచైలంగ( గస్తురి చేతనలికి, సిగు దేజంగ6 గపురంపు ముగ్గు వెట్టి 


(Jo 
తమ్మివిరి రేకు పటమునం గ మ్లవలఫు, గోనద వాష్టదిచే నదధానమలరి. 


యక్షగానము ౧౯ 


వు రతీ దేవిశకరాంకుని ని స్పుమధను న్చాణంబుల నందమా 

రుతేగు Et తకరు నసంతు శుకము నోలంబ 'కాదంబసం 

తితుఎం౦ నోక్షిం వారికా ప లుం దత్తిద్విలాసంబుల౯ 

జతగూ 3౯ లిఖయించి నిల్పి నుచటం జాతుర్య మొప్పాంంగక్‌ 
నా ఇవ్ఫిధంబున సంవిధానంబు "వించి బవింహెధర లాకంబుకంరి చే శంబరా 

చాతీ దెన తారాధనంబు సేయిం ఏిరంటట యటున లెను. 

కాయసంభనం ధ్యాయి-లు, భానజ మావాహయామి, సూసశరాసనా 

యనమః. సింహాసనం సముర్పయూాబు, అ సర్ధిశీలాయనమః అ ఖీ సమర్పయామి, 
వాత్చా్య్సాయన సూాత్రి ప్ర ప్రతిపాద్యాయనమః. పాదన్టం సమర్చ్పమూూమి, శ్రీ తీ లో కలో 
చనా సేచన కాయనమ్మ, ఆచమనీయం సమగ్పయీిమి, eee 
నమః స్నానోసణచాగిం సమర్పయామి,కన కాంబురుహనాయికాకుమాగాయనముః 
గనకాంబగం సకుగ్స యాభు, చందనాచలగంధ వహస్యంద నాయన మః చందనం 
సమన్ప యోమి, అక్‌తేం మౌయనమ.: అక్ష, తాన్సమర్చయామి, కుసు మాయుధాయ 
నమః నానావిధకుసుమాని సమర్పయూమి, అనుపమానగూపాయనమః ధూపం 
సశుర్ప మూామి, విరహిజనప్రతీ వాయన మః దీపం సమర్పయామి, హృదయెక 
వేద్యాయనముః నె'వేద్యం సమర్పయామి, _స్పంభివశంబరాయనమః "తాంబూ 
లం సమర్సి మామి,రత రాజాయ ఎ మః నీశాజనం సమర యామి, సకలజన రింజ నా 
యన మః పుప్పాంజలిం సమర్బ్సి సమె, 
వా,ఆసమయంబున 4"సురంగుగా వారిజామ్‌ లారతిరాజున కారతు పెర్లింంట 

యెటుఎ లెను, 
దరువు. ఆగితే కెననచ్చు నీర జే షణం, ఆంతులిచ్చికి యారతిరాజునకు, 


వా. ఈవిధ ౦బున నాసనితి చేతి, బో తెన వ్రీడానతులు ఖకీడకో పచారంబు 
లాచరింపంజేయింబ శంపాంతాంగి సాంపుమోణి స్వాభిమ తార్ధ విధాన సమ 
1.0 శెనమవన దేవత చేమిని పిన్న వింపుచున్నది, 

దరువు. వలగాజ నే నీకు. బం మాటు మొక్కే.ను, జెలునమన్నారుడాసు. 
జేకూర్పనయ్య. 

భా,అని మజీయు నే మని స్రార్థింపుచున్నది, 

శ్లో, రతీశ తనే రఘునాథ నృ పాత్తీజః 
మమ నాథో ఏ భవే దేష రాజూ విజయరాఘనిః, 


౨౦ మన్నారుధాసవిలాసనాటకగ్‌ ము, 


వా,అని వంచిన తళ్టేణంబ దఠ్నీణగౌళియెన యయ్యాంగనకొంగు ముడి 
ఫఘటించె గ 7 కనంగుండు తీనంగు మానక కృతఘ్న కృతో పకార 
న్యాయంబున నాయంబు దప్సీ యాయంబుజావీ కాయంబున గాయం౦బులు 
చీయ హోయి లేక హా యని యాగ్చి శో యబముఖ లజ్జ యుజ్జ గించి సజ్జ 
నున్న యజ్ఞలజముఖులం "దెలియంజాలక ముజ్జగ ౦బ్రులు తన్గయంబుగాం దోప 
నే మనుచున్నది. ) 
49 పల్లవి = ఖాబి = ఆడికౌళము, 
అంతీఃపురంబున కళ్లు కింతీయును లేక యింతిరో ఏం డేరీతి నచ్చెనే 1 పదం ॥ 
ముద్దు బెట్టి ముందుగా మోవి గంటిశేని, సుద్దులం చేలించిన జూజగాంజే వీండు. 
మచ్చిక సి నాతో విచ్చనవిడిగానుముచ్చటలాడీన మునిముచ్చు గాండంకు వీండు 
నిన్న రాతిరి ప్రొద్దు నీటుకాండై వచ్చి, న్నెనామానధనముగొన్నకన్నగాందే వీండు. 
వా.అని మణి యు నే మనుచున్నది. 
గగ యదుకుల కాంభోజి - అట తాళము . పల్లవి. 
తామసము సేయచేలరా, తమితోడం గాంగిలీయనా, కాముండు పచ్చి ఖో 
యరా, కాంకకుం దాళం జూలరా. ౧ 
చెలువుండ గుబ్బల నెలవంకలుంచి తే కులుకుని బ్బెపుగచ్చీ గుబ్బలగు మెరా 
నలపు రెట్టంప వాతెజ తేనె యానిచే, ఒలుచనీ కెమోవి పలుగంటి సేసెరా 
నెరజాణ వీ నెమేన నలంది లే, గరిమమిాటి నేను గౌంగిలించెరా. ౪ 
సంపంగి సరములు సాసుండ చుట్టి తే, యింపున జడకోద్ది యేను గొట్లీరా సో 
= = = = నీవ్రనన్నుసరగు నంగూడి లే మమణను - = మెబ్చీంచెరామన్నారుదోస, 
వా.అని మటీయు నే మనుచున్నది, 

శ శేదారరాగము = అటతాళము - దరువు, [రా 
చలము సేయ నేలరా సామినీకు మొ, క్కే రా,తలిరువిలుకాని శేళినిదనివిదీరన న్నేల 
ముద్దుః బెట్టరాయనిముదమున నీవే చేనొద్దకం జేరందీయకయోరమోముచే సేవ్చ 
వా.అని మణియు నే మనుచున్నది, 

nt కళ్యాణి = అట తాళము = పల్లవి, 
వింతదాననానే నీకు విజయరాఘనధీర, యింత దాంపనేల యెలమి నానతీయరా. 
సిగను విరులుచుట్టి జిగిమించు బురుసారుమాలు గట్టి, బిగువు గొంగిటం జేర్చి ప్రేమ 
శెట్టింప, చిగుగాకు౫మోావి చెల(గ నే పలుగంటి సేయ, నగినకారణ మేమి 
నామో(దానె దెలుపరా, 


యత గానము. 9౧ 


వా అని మజియు నే మనుచున్నది. 

4గముఖారి రాగము = అట తాళము. 
భూ నాధుండ వెలే పొగడించుఫొవలె. గాక, నూనవతులణో దొరమె తే 

మన్నారుదాస శౌల్లు నా, ౧ 

సారెకు నీచెక్కీలి నొక్కి సరనాన గోరంజీర్కి గారవంబున ముద్దు వెట్టి కౌంగెటః జేర్చి 
చేరి నాపుక్కి టివి డెము చెలిమితో నొసంగంగా, ఓరిరారాయనిపిలిచి కేనోపన నేవు, 
వా,అని మణీయు నే మనుచున్నది. 

49 రేవగువ్సీ - అటతాళము = దరువు 

నద్దురా నే నీకు ముద్దురా మన మిద్దణు(గూడిన 


గద్దటి మదనుని పద్దులన్ని యు మతి బద్దులుగా దా, గా 
ఏంతురా నను వింత సేతురా, యీతీకు నాతోను 

జూతు లాడేది నీతులుగాదురా రాతిరి వేళ. 9 
య్రెక్కితి నేను నీకు. జొక్కితి దక్కి తిని మాయా 

జికిిలి నన్నింక్‌ మక్కు ననేలరా చక్కనినామోా. 3 


1 సావేరిరాగము = అట తాళము. 
వలరా నేండాళంజూలరా, చాల నీఫే నేను పాలిత నున్నాను 


బాలా రమ్మని నన్ను లాలింప వేరా, ౧ 
ఈడరా నను దయః జూడరా, కోడెకాండ మరుండు 
దాడివచ్చీనిపుడు మోడి సేయక జోడుగూడి చేకోరా, 9 
*“ వింటిరా నీ నగ లెల్ల గంటిరా, తుంటవింటి నెర 
దంటబంటు న్నాపై కంశు సేసీని మాయింటికిరా రా, 3 


౫౪ ఖావిరాగము - అట కాళము. 
మానరా మగుని పాద మానరా చాన రమని మోవి 


శేని లీరా మేలుదానరా నే నీకు దానళాభేయ. ౧ 
మెచ్చురా నీమనసు వచ్చురా గచ్చులు సేయక ముచ్చట దీరంగ 

పాచ్చు ప్రేమ మిాజగుచ్చి కొంగిలీరా. 9 
పలుకరా నాపై వలపు చిలుకరా యళులకునళుకుదు 

చిలుకకు నులుకుదు మొలక వెన్నెలలకు వెలవెల నాదు. 3 


క న్నెను వయసునం జిన్నను వెన్నెలబైటను నిన్నరాతిరిగూడి 
నన్నింతయేంతురా మన్నారుదాస, ర 


99౨ నున్నారు జా సవిలాస నాటకము. 


వా.అని నుజీయు నే మనుచున్నది. 
సబ్బుని, రారా య్రుక్కేగా విజయరాభునధీరి కలకలంనములు గులి కెషు చిలుకల 
పలుకులు చెవ్రుంకు ము్మకులయోరా. ౧ 
మకువిరిశ్‌రముల కాకరియురమున మెరయంగ6 గకునలిదురమున దొరసె 
తమన లము దొన్నిగ( గృమ్త, ద్రిన్లురి నెములు ముమ్మరిం చరా | 
జా.ఈవానన ముదన వేదనో న్థావజనతీవి కారంబులు బహ్బుప్ర కారంబులె చ 
నాచిగురుంబోణి మయమొకమటుంగు(ంబోణి యంకంబునం బొంకంబుగా. 
బొక్కి సాలసి పరినళే య్‌ యుండు వేళ వోళిచే వీలాలక లత్యాదరింబున 
శెశ|ోసచారంబు లాచగించిరంట యెటువ లెను. 
౫? ఘంటారవము = ఆదితాళము. 
మదనతీమణియొక తె మెనుంగం బన్నీరు సుదతి యొక్క తె పూల సుంటిచే విస శె. 
జలజాశ్నీ వేలొక తెచలువగందమునలందె లి కీయొక్క. జే చుక్షుంగ బువంసగులు, 
చెలునమొక్క_ తె నిం చెం జెందమ్మిపు పొడి కలకంరీ .నుపు డొక తెకపుంంబుగూ వి. 
బొలతి మొక్క తెగని ప్పి య+రు ఎదుస్పటి వెందియొక్క లే జే యిశ్చౌ సం) చేబంతి, 
MN తీఆచుగ నెమ్మేన భామమొక్క. తే త నిల్పం బెపని జోలికి, 
వా. తెజింగున మత్తేకౌశినులు శెస్పోపచాంంబులు సేయ నేతి నాబిశర 
చితెరు ప్రతిమకు జైతే స్టింబు గలిగిన చెలువునం దెలివి( జెంది కోంతనంత దీ 
తనయంత రంగంపుటింతి రాక కెదుకుమూ చు చున్న యూసమయంబున విలాస 
వలి యను నెచ్చెలి యచ్చటి! వచ్చె నట యటున లెను, కీ 


yA “వ్‌ ఇ నాళగ సౌరాష్ట్రము = ఆది తాళము. 
మువువుగా(గాంలిమతి ముచ్చట వెలయింప, వీరు చెండు(బూనీ విలా సవతివ చ 
వా.వచ్చి యానుచ్చెకంటి యచ్చట నున్న నెచ్చెలులం జూచి యేమను చున్నది 
(1 ఆవారి = జం పెళాళము. 

చెలియున్నవిత మేమి చె్ళంబో యూవింత, కలికి నే నేరీలిం గన్ను లజూతు ౧ 

వనంత్‌ రాగా౭చె యింతి యెదురుగనచ్చు, నేను చేసిన నేర మేమళొనేండు. 

ముందుగామాటాడుముచ్చటల్‌ దెలుఫు, నెందుకోనాశోనుశేమాటలాడ దు. 

మీొరందజుండ(గా మెలంతీకు వెతకుం గారణం బేంగానం గలిగిన దెలుప, 
వా.అని పలికి యాభబాలికను జేరి యేలాగు లాలింపు చున్నది, 

ఏిలాసవతి చది వేపద్యం. 


యవీ గానము. 33 


సీ, చెదరిన ముంగురుల్‌' వెలువంబు మోజి(గాంగొనగో ళ దువుచు. గొప్పమర్చి 


చిటులుగందపు బూత బటువుగుబ్బల నిజాలు పయె్యీదకొంగు(జక్క ( జేర్చి 
డెప్పరంబుగ నంటుపుప్పాడుల్‌ నాలంగ మెజిసీన చెల్లి నెమెను నిమిరి 

శీ 
చెక్కుటద్దంబుల చెమట పయ్యుదనొత్తి యక్కు_న( జేర్చి నెన్యాంబుతొడ 
సకులలోన నన్ను జూల లాలీంపుచు(, బౌ,ణపదము గాంగ బవనయన 


లో 
చిన్ననాంట నుండి చేసిన చేలిమిచేం మగువ దాంచ నెపుడు మనసుం దనకు, 


వా.అనిన విని వసజగంధి యూకన కౌంగితె నేవమునుచున్నది 
కాంతిమతి చది వే ద్విపద, 


మన వీథిలో నిన్న మన్నారుస్వామి, యనువొంద గరుడవాహన మెక్కి రాంగ 
మనమందణిము( గూడి మణి సాధమునను, గనుంగొంటిమిగద నే చేలంగమనము 
అతిండొ యీాతిడొయన హగువొందువాండు,విోరణగుణ శాలివిజయ రాఘన్రండు 
రులసతులుం దాను గోపాల దేవు, గొలిచిరా నపుడు గనొంటిమి గనుక 
యల కయి నిదురింప నరుణోదయమున(, గలలోన విజయరాఘపశేౌ రి వచ్చి 
తిలకంబు' దీకుగా ది దైన ననుచు జెలంగి చెక్కిలి గోరం జీర నొయమ్మ 
మోము మోమున జే ముగ్దిడు నెపము, చేమోవి పలుగంగి సేసెని కోయము 
అఎరు కుంకుము గంద మాల స్‌ ననుచు, నలుద గుబ్బలు "శీల బక్టైనో యను 
కనకాంగి కొంగిటం గదియింతుననుచు, నొనర అ అ అఆ 2 అ ఎ 
కలకంఠి విజయరాఘవ నే ననుచు. బలికి విరుంశయ్యపై నను జేర్చి 
గంగు శేళిని గాకా జేందీయుి, నంగేలో మ్మ్బరిటినమ్త వాంటి. 
వాని మజకియు నేమనునున్నది. 

టి శిదారంగాళ _ అట. స్సులి, 
ఏమని' తెల్పుదు ననుసేయుదును, కాముండు నామో౧ద గడుమచ్చరించి నాండు, 
మన్నారుదాసుండా మమత రెట్టంపంగా( మ. పిల్చి కౌంయగటం. జేర్చి 
తిన్నని మోవాని తీచుళాల గ గొన, స జాజులు చుట్ట వాల లాలించినది. ౨ 
కలలోన వినయరాఘనశ్‌ిచే is రమ్వుని గారవింపుచును 
కలపంబు నెమ్రేన( గలయం గా నల(దిి మొలక చన్నుల నూంద నెలవంక లుంచినది, 
రంతు కా శనట్టి రఘు నాథ వందను(డు, చెంతికురిమ్షని చెక్కిలి నొక్కి 
పంతుమిజింగ ౨ = = = = = = ౭ = నెంచినది ర 
వనా,అని పలికిన కలికిపలుకులు పిని యాయునలితో విలాసవతి యేమనుచున్నది. 


౨౮ మన్నా రుబాసవిలాసనాటకము. 


౫ ఘంటారవము - ఆది = పల్లవి. [గాం డంట వే.౧ 
'ోన్చుకోరిక గోరితివి యెలనా(గ నీవు అచ్యుత విజయరాభఘువ్ర( డొరకొంచె 
ఆటపాటలచేత నందచందముల, మాటల? చేలించు మగువ లుండంగను. 
నాటి లేనట్టి యాసార్వీభాముని గోర, బోటిరో యిది నీకు బుద్ధిగా దమ, ౨ 
తల్లి మరుంగు దానవు తండ్రి, మూర్ధన్యండు, చెల్ల(బో తోంబుట్టు చేకొత్తికా(డు 
ఎల్లబంధువులకు నెన్నివైయుండదు, చెల్లై ౧యామాటలాడ( జెల్టునానీకు. 3 
కులముగల దానవుకోరివిజయ రాఘువుం డె, యెలమిం బెండ్లాడి తే నిన్ని కొౌంగాని 
బలిమిముందు గానున మెపలుకరించి తే, జల జాశీ యదిమిగులంజు లకంగాద(ట వే 

వా.అనిన విని యాయింతిశో. గాంతిమతి యేమనుచున్నది. 

ద, పొచ్చుగా నొమిో6ద మచ్చిక గలిగిన నెచ్చేలుల్‌ వినరింప నీకన్న నెవరె.౧ 
పరులచిత్తంబులు వాగుగాం దెలియుచు నె) డాణమాటాడ నేప్తవే నీవు. 2 
ఎంతశార్యం బైన నింతిరో నీవు చితసేయక నీవు చేకూర్తు గదవె. 3 
నెనరుతో నెప్పుడు నిను నమువారల యెన లేనిపంతంబు లీచేర్తుగదవె, ౪ 
నీవంటి చెలిగల్ల నీరదలోచన యీ వేళ నాళోక్కె_ లీదేతుటరున, % 

వా.అనిన విని PT తార గటిగా లుల అరు (క యూాకన 
కాంగి మనోంభానుసారిగా నేమనుచున్నడి. st 

ఇ* కన్నడరాగము = అట తౌళము. 
నావంటి చెలియుండ నోవాలుగంటి, యేనంత లేలనేయే పంతిదాననా, ౧ 
తీలంచినతలంపు తెలివిడాయెఃగనుక, వలరాజు నెన నీబంటు( జేసేను ౨ 
ఇ నారంగ గాగము = ఆదితాళము. ' 
వాలుగంటి బయలుపందిలిం బెట్టుదు, గాలిమూటగట్టుదు. గలంక సీ శేల, 
ఎటునంటిదొరనెన * నేనలెనం శే, చిటుకుమనకుండాను కేకూర్చి నే రు | 
వా.అని మందలించిన నుందయాననుం జూచి యాయిందుముఖ డెందంబున 
ముదంబు గందళింప నే మనుచున్నది. 
థ శేడారరాగము . అట కాళము. 
నీనంతదానవనీ యేనంతిచెలియుదు, నో వెంందినామనవి నొద్దిక జేయ వే.౧ 
నానాయకునితో 'నునన్ను( గూర్చితి వేని సూనాయుధుని యాన సుదతి నేనీదాన 
ఈసౌము లీశనువు లీసంపదలును, సీసొముగా నెంచు నెలత ముండరను 
వా,అనిపంచిన నాచంచలాశ్నీ యగ లీక మాజి నిరిమంబు ౨ అ బునటిీంచి॥ 
యనంతీరకథాసంనిధానం బెటువలెను. 


5 దరువు, సా వేరిరాగము - రూపకతాళము. 
పాదగమననిడుదగమన స్వామిదొడయ పాదవిం తె 
పాదపద్గనడదుగ మన స్వామి ద్రోహరగండ బిరుద | 
పాదా-౧౦కాగ చెలువ దే వేంద్ర దృఫ్టీముష్ట్రవధాన 
పొదడానధానయను చు గటికగమి కాండువచ్చె || 
వా,ఈరీతినచ్చిన చేరువకాండు తీన వెంట నెట్టుకొనినచ్చిన కట్టికవారినిం జూచి 
యేమనుచున్నా(డు. 
కటిక చేరువ కానిమాట-._ 
యెవండ్రా వోరి మనవాండ్లు యేలినవారు కోవిలకు నామతిరుతానకు 
వేంచ్చెస్తావుండారు తొలంగించ్చరావోరి | లేరయా వోయి లేరయా. యెయె 
యెయరావోరి 1 అల్లా బాంపనవాంణ్ని తొయరా ! ఆముసుంగువాణ్ని లేసరా 
హాోహోహో నామిపరాకు పరాకు! పరాకు దొగలు పరాకు। రాజులుప రాకు[విద్యా 
వస్తులుపరాకు | పఠాకున్యామి 
వా.అని బరాబరి సేయుచున్నసమయంబున నన్నరనాధుండు మన్న నారుసన్ని 
ధికి నేమంబున నామతీర్థంబునకు వచ్చెనంట యెటునలెను, 


రత దరువు, ఆహారి - ఆది తాళము, 
ఎలమి మన్నారుదాసుం డింతులు గొలువంగా( జెలువ మన్నసారు చెం 
గటికిరచ్చెః 
వా.ఇవ్విధంబున వచ్చిన యవ్విభుం డచ్చట వెచ్చునచ్చు నవరత్న సింహాసనం 
బున జెంగమలాంవనికచంగటం చెబంగ నిరువంకల బొంకంబుగా రుక్లిణీసత్య 
భామలు కొలువ్ర సేయం గన్ను లపండు నగు దుః దనసన్నిధి నేనీ పెన్నిధి వలె 
గొలువున్న మన్ననారుల సేవించి సాస్టాంగదండ ప్రణామంబులు గావించి 
యాచెంగట రంగుమిోటి నొద్దిక గావించిన బంగారుగ ద్రియ మింద శత క్రతు 
శ్రీనివాస తాతయాచార్య శేఖరు ల భాగంబునం గూర్చుండ. బద్ధాసనా 
సీనుం డై యమృహామహాుమప దేశ క్రనంబున శుద్ధా వమనం బొనర్చి యం 
దు. గొంద జాచార్యశిఖామణులు దిన్ఫి ప్ర బంధంబులును గొందటు భాగవ 
'తాదిబవూుపురాణంబులు వినికీ సేయు చునుండ నాకర్ణింపుచు చ్వాదళ్‌ ర్థ్వ 
పుండ్రంబులు ధరియింపుచు నరర్యాచా ర్యినర్యుండు ప్రశేస్తంబగు త్‌మ 
శ్రీహస్తంబునం బ్రసాదించు మన్నారుదాస నా మముద్ర, 'భద్రుంబుగా వయః 
సలంబున ధరియింపుచు యత్నీరబుమోజి( గావించిన రత్నే మయం బగుజప 
థి 
4x 


4౬. మన్నో దుదాననీలాననోటకమూ 


సరంబు చేబూని యష్టావరీమంత్రజపంబు నలరాజఖో పాలవిం త్ర జపంబు 
గావించి నిత్యదానంబు లొనర్చి తిరుకఠగోపంబంలకు( దిరునా రాధనంబూ 
సేసి తవనంత ర౦ిబున ముదంబున మన్నారుసన్నిధి నిలిచి సంతసంబున నింతు 
లొసంగు చెంగలసరింబుబను సేపంతులను నింపులునింపు చంపకకుసుమం 
బుంను జూజీల గెందముంను జెిలువ్రమోొణు శ్రీతులనీదళంబులను సవాస్ర, 
నామంబుల నర్చనంబు వించి థూపదీషనె వేద్య తాంబూల సమర్పణంబూ 
శీయించి యారాజవదనలుం దానును నీరోజనంబు లోసంగి ధ్వజవ్యజనాత 
సత్త చామరదర్పణధారణ పృముఖంబం లగు సకలో సచారంబులుం గావించి 
వచన కుసువమార్చనలుగా దాము విన్నవించిన విన్నపంబంలు వినుసించును 
సన్నులించి సన్నిధివా రొసంగు తీర్ధప్ర సాదంబులం గైకొని యయ్యింతులుం 
' చాను నాగోపాలున కభిముఖుండై వచ్చి యచ్చటమెచ్చుగా నూర్నీంబు 
అగురత్న కంబళ ంబులయందు నొద్దియగు రతీనంవుగ ద్రియమిా(ద నిండు వేడు 
కీతొడం గూర్చుండి చెలువుమోజిః గొలువుసింగారం జై యయోర్టిచారక్ణి 
నరు లగభాగంబున కలంకారంబుగా వేంచేసీ యున్నయనసరంబున6 
గవులు విద్వాంసులు విద్ష్టీక్య_శ్రలును వచ్చిర(ట యెటువలెను, 
దరువు, తోడి = ఆదిశాళము. 
నీలాలపోంగులు నీర్మావిదోవతులు, మేలుకుళ్లోయలు మిసిమిదావళులు! 
సోలువల్‌ తలపాగలు చలువజిచట్టలు, చాలమెణియు విద్వత్క వులు సముఖా 
నకు వచ్చిరి 
వౌ.ఆసమయంబున గొల్లలచేరువకొ(డైన మల్లుగా(డు వెజ్తిగొల్లగనుక గల్తున( 
'దేంచు చు జిజ్తు మనుచు! జేకువనున్నతమగొల్లలంజూచి యేమనుచున్నాండు 
గొల చేరువకా! దే మనుచు న్నాండు:--- 
అడొం(డ్రా, వాకీట సంద్దడి, మణ మగా యంద్రి, మిణమి ణా యెంద్ది, మరమరా 
యెంద్ది, మిరమిరా యెంది, వెయివెయరావోరి పొరెవెరె చినమల్లుగ, వొరె 
వోశెపాప, వొనెవొలె చిననూక, వొ శవొ శె జన బోవ; ఎవొరెనొ రె చినబొను, 
యిీిడకూళికా దేవాండు తీవుడొ అంట్లావుం ట్రీ నువ్వా, వొ రెవెరెకూడు దిని 
వస్తీవంట్టరా, కూరాశేమిరా ॥ ౧|| 
మటొకగొల్లమాట:వొరెకూరాశేె ! అల్లబాంపనవాండు సౌరకౌణయ 
గానుగ వీండ్లిన్ని యిచ్చెరా 1౨ ॥ 


మొదటి గొల్ల అడిగేగి వొక మే బాంపన వాండ్రా, క 9; 


యరశీగానము, అలీ 


మతోకగొలమొట:-వొ రే అబ్లబక్క లా వాటివోండు, పొట్టిపోడు 
గాటివాందు, వొకకన్ను వూనం వొళకన్ను తెలియదు, చెవిటివారడు; కాలు 
కుంట్టు కొ వచ్చు నే నిమ్గపండ్డువ లె నల్లని బౌంపండు వాండుళా | ర & 

మునుపటిగొల్ల మాట; --వొ రెవొశె ఆబాసణ్ని యేల వాశీలి విడీస్తి 
వీరా, వానిచేక చేమినా పరకాలు నాచుకొంట్టివో. దివాళికి రూ కొ, పొంగటికి 
రూ కా, వ్రుగాదికి గూకా, తలమూయ వాంఠౌ, ఆముచ్చుళాంపండు రాని కళ్లి 
ఈురగ్గా స్రైగాని 1X 

వొశెనె క చీనబొమ యూడ యేంట్టిరా గుంప్పు ౪ ౬ 4 

మతొకండు:పొ శె ఏీండ్లె విద్యావస్తులురా | ౭ ॥ 

మునుపటివా(డె:వె కె నిత్యాసస్తులా, అయితే నామాంద వొకపదఠి 
పం డ్రా, 
చ, కూనలమ్మ పెద్దకొడుకు గొలమల్లుగాండు, బోనఫుటికె యిరుచుక తినేరా 

వోత రాజునలెను. 


మాోట:-ావొ క చినమల్లుగ అల్లవాండె మద్దెల కోరుకుతావుండ్డాండె 
తమ అబ్బడితరమా | గొ 


వొలె వెరె అల్లవాండు నాగసరం మింగ్లుతౌ వుండ్డాండు సొంత్తున 
బడేనేమో చూడరాy ౧౦ ॥ 

వొశె అల్లవాం డెంద్దిరా అబ వాతం బట్టికిని వచ్చివుండ్డారిడు | ౧౧ ॥ 

'వేలొకనిమాట:---వొ రె అది అబక కాడురా. తంబ్బురంటరా ॥ ౧౩ 4 

అమ్మతోడు తంబురా అది అట్లాం జిప్పరా తీంజూరా ॥ ౧౩ ౪ 

వొశ వె3 అచెందిరా గణం మణం గణం నుణం అనేడి* ౧౮ | 

"వేతొకనిమాట:---వొలె అది తాళం రాః౧౫; 

యేమి ఆదికాళమా, అంద్కు. మేముతాళం॥ ౧౬ | 

వొశె వొశె ఆమద్దెలలోనుండ్రీ మాట్లాడువాం డొండ్రా,॥ ౧౫౭ 

వొశె అమాట్లాడు వాండ్లు వాళ్గుడా ॥ ౧౮ 

విద్యాంసుం డాజేమాట:.వొరె దుల్లుగ, యేలినవాళు కోలువై 
ఛ్రన్నారు,ు మంచిసమయం దోన మడుక్కు నేము విడువరా ౪౧౯ | 

గొల మాట:-నోరి నీకు దాన మియ్యకుంక్లై చేదు మరొక ఫొోంనండి 
కిచ్చేకు పోక 301 


౨౮ మన్నారుడాసవిలాస నాటకము. 


అట్లా యేల అనేవురా నీకు అమావాస్యనాడు కూడు వే శ్లేము గాని విడు 
వరా॥౨౧॥ 
గొల్లమాట:---అయ్యా. విరారు బాంపలేనా మాయింట్లో కూడ 
దినరో ॥ ౨౮౨ ॥ 
విద్యాంసునిమూట:--వోయి మేము వౌంపలముగాదపవోయి మొ 
యింట్లో కూడు దింద్దుమా ॥ ౨౩ ॥ 
గొల్లమాట:-అట్లాం జెప్పవోయి, అయిలే వోళె వొళె యిీపక్సై 
నామాల బష్టమయ్యను విడువరా వొరె, అల్ల జుట్టువాండు వుండ్డాండె వాండ 
మాయావాది బాపలకొడుకు, కర్రలు యేశి యిరికించ్చి నడ్డి యిరగ వడ్డించ్చరా 
వోరి॥ ౨౮ ॥ 
వా.అనిన విని వారి పారువ్యుంబులు వినలేక కాలువ్యంబున దొవి సేసి 
యొమ్ముగా నిలిచి దుముదారుగా నడచి యాగొల్లం బడంద్రో సీ విచ్చన 
విడిగా వచ్చిరంట యెటు వలెను, 
వా.ఇవ్విధంబున వచ్చియచ్యుతవిజయ రాఘవధ రాధి నాథుని చెంగటంగూర్చుండి 
మంగళొశాసనంబు నేసీరంటట యెటువలెను, 
మంగ ళానిభవంతు అంగజసరూప! అఖండిత ప్రతాపోస్తు చండకర తేజ। 
దీర్ధాయురస్తు లే దీనమందార, 
వా.అని నానా ప్రభంగులుగా విద్వాప్కసంగ౦బు నడపించిరంట యెటువ లెను, 
శ్లో. బాదార్య మంగన్ఫపభంగ విధానధుర్యం 
శౌర్యంచ ధ్రైర్యమవీ శౌర్యుపలాలనీయమ్‌ 
రూపం చ పంచశరవీరవిలోభనీయం 
యస్యా స్ప ర్ట హో విజయరాఘవసార్వభౌమ | 
చూర్షిక, అయం కిల సకలమహీపాలమకుటోపలాలిత చరణకమలయుగళో వీవ్సేవ 
విశ్వవిశ్వంభరస్య, నిభాకేవ భాషాప తే రనువాదంన రఘునాథస్య సంచా 
దవ సంవరణస్య ప్రవాదంవ భార్గ్షవస్య ప్రతిచ్చంద ఇన హారిశ్చం 
ద్రస్య ప్ర త్యా చేశంవభరతస్య ప్రతిబింబమివ చంద్రబింబస్య మూర్తిభేద 
ఇవ కార్తవీర్యస్య వికల్ప ఇన కల్పపాదపస్య ద్వరుక్తి రిన దిలీపస్య పునరుక్తి 
రివ పురూరనసో విరాజమానో, నశేవలం చంద్రఇవ శీతలః తపనఇన 
ప్రతాపశీలో, నశేవల మింద్రఇన భోగీ త్యాగీచ ధనదలివ, నశేవల మను 
కూలో రామఇన కృష్షఇన దశ్నీఇణనాయకోపి, ఇందురిన కువలయాంనద 


యతీగానము, ౨౯ా 


కరో నందకరణన పరితోమీతగో పాల, సంగీతసరస్వతి, సాహీతీభోజు, సంగగ్రా 
మగాంగేయోా వితరణజితరాభేయో విలాసినీజన మో హూనరూప ధేయో విజ 
యసారథిభాగభేయో విజయరాఘవనామభేయో రాజాయ మధివసతి 
రాజధానీన్‌, 
చూళిక -ఖమళవిళోఛణ మధశే |! యాఛకయుణ ధౌవ్య పాధ పోయేసో 
భాహోభళభళపద్దో | ఆరవికారయ వీయయరాఘవో వియయ ॥౧ 
అప భ్రంశేము - ఫుణు కావిగోడితుం హే | డష్టాణ మణేణ్న హపు అసమాణు 
తాయియ నిర్బరవిరహ | ప్పహోవు మణ్నారుదాసు భూపాళు | ౨ 
ప్రాకృతము- భద్దం చేయు పుణేతువా చంపయ రణ్నప్ప యేససంచాళో 
హారిన్గణంయితే డుజ్జ ల మందిరవఏిహయోూయ రాయగోవాళో | ౩| 
పెశాచి- సౌవజ్యో గునవంతో బమ్మనవాచ్చానుపూళ నద్దమవాదానో 
నార్యు వెన్ను సమానో ళోకవిళోకస్ప పున్నెనిమచందో | ర ॥ 
సౌర సేని-విదదయసో వశోదిసో | జయయి సువాద్షణ్నిదోయేసో 
కణ్నపవభత్తి నీలో మణ్నరుదాసో మహీవాలో ॥ ౫ | 
మాగధి-పుళుసళరాశన శరిశే రూవేణ హరియ్య మహీమా యే 
దాశేహిం రాహేయీ వియయయి రహుణాహనామిసంతానే | ౬ | 
దేశి. కహువణకరారు తుమం ధగణేసుదా తారు గాణబయ కారు 
సమరవాళబ్బొళ దు నెదారు మహోదారు మన్నారు॥౭॥ 
డిండిమము -శాంచినల్ల దృలగ్నకం | ప్రాంచదుచ్చ_స్తనడ్షయం 
, కౌచి దంబుజలోచనా | రఘునాథనందన నాథ లే త్వామ్‌ ॥౮ ॥ 
రూపక తాళము;--చందనా చ లకందరోదం మందమారుతబ్బందసోద ర 
నంద్యకోవిదనంద్య సద్రసతుందిలోదితకం దళ్గో జ్ఞ్వల nf ॥ 
వర్ల ము-లలితీస్పభాన కలిత ప్రభాన రిపుభంగ కృతిచంగ రణరంగభీమ 
దిన ప్రణానప్రుదాన ప్రథావి ప్రవార్ష ణోజ్డలా విజయ రాఘవ ధరాపురందరా 
న్లో,భున క్తు వసుధాతలం విజయరాభువమొ పతిః 
న్యన క్తు కవి తాస్థితిం విజయ రాఘనత్షూపలీః 
నయం వ్రజతు మాననం వజయ రాఘనత్మ పతిః 
శ్రియం భజతు సగ్వదా విజయరాఘనత్తైపతిః | ౧౧ 
శ్రియం భజతు సర్వే త్యత్ర, లిజ్‌ లోట్‌ తవ్యప్రత్యీయానాం విధా 
యకత్వాత్‌ సరై వ్రశ్వర్య సిద్ధతయా పునర్విధానం కథం సిద్ధసాధన శ్వాత్‌ | విభే 
రజ్ఞాతజ్ఞాపక త్వాత్‌. ( 


30 మన్నారుదోసవిలాససాటక ము. 


కిముచ్య తే హో భునక్తు వననుభోతల మీళ్యేత్ర, “ఐింద్రంసదేం భూమిగతో 
నభుంశ్తే” ఇతీరఘునంళప్ర యో గానునా శేణ ఆశ్తనేవదే ప్రయోక్త వ్యే కథం 
వర స్తెపద పృ యోగః, 
అశ్రేద ముత్తరం భుజోనవన యితి స్యూత్రానునాశేణ అనవనా స్టే 
శ్యాత్త నేవదవిధానా న్నాయ మాత్నేపః!నచ వాచ్యం! తరి తత్ర కాగతిరితి 1 
అత్ర "అనుభం అనుభ నతీత్యర్థః తేధాచ న దోషః, 
లాల జ యెషువంట్లి ఛ్రాంత్తుం డయినా యిషువలె భ్రుమసు 
కొనునొ | భుజిధాతువుకు అనుభన మరి మని యెమషునలె చెప్పుచున్నా 
వోయి (0౧|| 
వజ్రశుంఠ మల్లుభట్టిగాండు యేమోయి అనే అట్టు ఆయనా నా బ్రదుక్షుః 
యిమవంటి బ ల కొడుకును చు. అననచ్చు నౌ 
వోరి నీవలె వుభయతో బట్టి ప్రా ప్రాయశ్చిత్తం చేసుకోకవ్రంటి నవరా 13 | 
వోరీ నీవు పుట్టి మాం డాయిక్తారాలు లే నిన్నటి సుకుపకవు। నానంట్లి 
యోగ్యుణ్ని జాచి యేమి వదశేవురా శునకం వలి! పాదరతీలు తీసి కండు 
ప్రహరింత్తు మో 161 
వోరి వృద్ధగార్డ భమా | నోరుగల దంచున్ను నెత్తినోరు బెట్టుక కూయ 
వచ్చినాండవు ! కపోలతాడనం శేతునో।క్వ్టీమేన గార రభః ॥ ౧ త్వమేవ శునక: 
౨॥ త్వమేవ సూకరః ॥ 3| 
వా.అనిన విని నృఫాలుం డే మనుచున్నాండు. 
నాయనిమాట;-తౌళరోయి మేలకూశేు. 
విదాషంను(డుః:పః ప ప: పరాకా। రాళారారామునికి సిసీసినీరీ 
యేంగావలెను 
నాయనిమాట ;---భ ళౌనోయి మం చ్చాచేపం!యే మొ అంచ్చున్ను వుం 
టిమి యిటువంట్టి యెక్వమా నీవు, 
వా, అని యొక్‌నిం జూచి చేసన్న వేయగా నే మనుచున్నా(డు, 
మాట:-ాబి కుంభ క గ్గునికీ భీమజేనుండు యేంగావలె. 


పొః పొ పొః పొః ప్రప్రప్రప్రలిబంధి పట్ట పట్టు డున్నాండళవ్ర, 


4. లయ గ, హీ సక ఫు. 
భానముననిన్ను( న ..! సేవయొనకించు విబుధావళికి నెల్ల 
శ్రీవిజయలాభములు భావిదికకీ ర ర్తులును చేవపతిభోగమును ధీవిభవముల్‌ ద౦ 


యక్‌ గానము, 3 


శానళ సమా హను లు ఛావ్రలతురంగములు శా నలయు గ్రానుములు 'నేనగలసొమ్ము 
ఫీవిగడుంగల్లుధరణీనలయ మందు నవు రావిజయ రాఘవ మహీవరవ రేణ్యా:, 
'కావివగజంపునీగ పూవుల సరులళుకు మోవి పలు గెంపుబుకుసావలువసాంపు 
ల్రీవిదులకింసనొా క తావి చురుకునరుతు మావ్రపయి నెక్కి పురిలో వెడలిరాంగా 
సీంగలుమూచి చలి రేల, బొమ్మే చునుఖూవ్రజముదాడిదొంహావక,జస్మి 
నొ వెలందినేలుళోనరావల దె నీవ్రదయ తోవిజయరాఘున మహీనరపరా కాం 
క, భూకలమున శిబికర్డులు, దాత లనే సుద్ది సుద్దదబ్బజి నిన్నెం 
చేశజి నదాన్యు( డెప్టండు, రా తంజావూరి విజ యరానఘస్ఫ పతీ, 
వా,అని యీవిధంబున నా నావిధలౌకిక వైదిక పృసంగంబులు నడచుచున్న సమ 
యంబున! బుషమిజేండు గడియ బడుగు మనెనంట యొటువలెను, 
నాయనిమాట:-_--ప్రుడియ లడగరా, 
అణ్నగళుమాట :--ఘడియారం ఘకియారం. 
వా.ఆసమయం౦ంబున గడియారమువాండు వచ్చి గడియలు విన్నవించెన(ట యెటు 
వలెను, 
శ్రీ రాజగో పాలస్పహాయ; | ఘడియలు యిరువయి, 
వా,అనిన విని యననీశ్వరుండు దిగ్గున లేచి యగ్గలిక మిజు మన్ననారుల సన్నిధిం 
జేరి సన్నుతిచేసి పల్టవాధరలు గొల బ్సికి యెక్కి యుల్లంబు రంజిల్ల 
మె మెల నె ఛేరీర్భునంగ పణనపటహమురవఢ క్కాహుడుక్కాది వాద్భధ్వ 
నులు డ్‌కటాహంసుల' బీక్కటిల్ల నందంబుగా నందిమాగధబృ్బందవ్యా 
ద్యానవద్యు గద్యపద్యా గావంబులును భూనభోంతీరాళంబుల బోరుకలంగ 
రాజూధిరాజులు కైజీతంపుపొౌ.జులు గెన్నందగు మన్నెదొరలు నసమానల 
సమాననావాసంబున మోరువాసము వారును నద్వంద్వులగు విద్వత్కవులును 
జూణ లగుగాణలును ట్ర విణు లగువైెణికులును నట చేట పీఠ మర్ష విదూషకులు 
గొలువ నగరిప్ర, వేశంబు నటించిన సమయంబున విలాసనతి నచ్చెనంట 
యెటున లెను, 
రశ దగన్ర, సైెంధవి = ఆది తాళము, 
గజనిమపండు చేకానుక పూని విజయ రాఘవుని జేర విలాసవతి వచ్చె, 
వా", ఈవిధాన వచ్చిన విలాసవలి దగ్గజు నున్న యొ కానొక 'హెగ్గడినిం జూచి 
యేమనుడున్నది. 


39 మన్నారుదాసవిలాసనాటకము, 


విలాసతిమాట -వోయక్క. మియేలినవారిసముయ మేమక్క, విలాసనతి వచ్చె 


నని విన్నపం శేయనక్క్‌, 
వా,అనిన వీని యగలిక మీటి హెడికత్తె మేలినసామితో నేమనుచున్నది. 
'పాగ్గడిక క్లెమూట-వోసామి యెనరో విలాసనతి యట నచ్చినానని యిన్నపం 
చేయిగునే, 
వా.అనిన విని యశనీశ్ళరుం డేమనుచున్నా(డు. 
నాయనిమాట--అవును మంచి చే పిలవ్వొ 
వా అనిన విని పాస్గడిక తె యే మనుచున్నది. 
పాగ్గడిక త్తెమాట- రావో విలాసనతి యేలినవారు పిలిచేరు, 
వా అనిన విని వారిజావ్నీ చేరవచ్చి యే మనుచున్నది, 
విలాసనతి- మొ క్కేను మొశ్కేనయా చక్కని మన్నారుడాస, 
వా,అని యాగజయాన విజయగాఘనధీరునికి గజని మృపండ్లు కానుక యిచ్చిన 
నామేటి యాలబోంటినిం జూచి యే మనుచున్నాండు, 
దరువు = ఎవరంపంగా నచ్చితి నెన్వరిదానవు, జనరాల తెలుప నె బాగు సేయకను। 
నినుజూచినంత నెమనసు చల్లన య్య్యూని, ననదలో చననీవువచ్చిన పని యేమి। ౩; 
రాశేందువదననీ రాకమాకోకమేలు, చేకూ ర్పినచ్చిన చెలువున(దో(చె 4:3 | 
వా అనిన విని యానన(బోణి యే మనుదున్నది. 
విలాసనతి చదివే పద్యం. 
. శ్రీరాజగోవాల శౌరి చెంగన్లుయు గరుడవాహన మక్కి కదలిరా(గ 
రాజచంద్రునివుత్రి, రాడబిం బౌనన యయళంకాంసేకుతి చూచి యఫుకు మిము 
నారాతర్రీ కీలలోన నక్క ఆ మిజి౦గ గబసినయట్టుం ౫6 లగి మిగుల 
వింహంబుచే సొక్కి మరునికాశకుస్తుక్మి మనను నీపెం జిక్కి మమశ మెచ్చ, 
ఛ్రాణపదమైన ననుంబిల్బ్చీ పద్దగంధి,న్వామికిని దెల్పు మనుచును సర గయబనిణె6 
గాంతిమతి చెలునంబు నేఘునశిమిోజి, విదయ రాఘవ తెల్పెద వేడ్క వినుము. 
వా.అని వెండియు నా వేదంకయిీన యాగుంకలాధిపునిశో నేచునుదున్నది. 
విలాసవతి చది వేద్దిపద. 
ఆయింశి మరుదంతి య-ఎరుఎబంతి, కాయజుచికటారి కలికి మిటారి 
ఘననీఐ వేశి పంకజమృదు పాణే, నినుతి కెక్కి న మొల్గవిరింబోణి యలు 
కమలావీ, పాలిండ్లు గదని మసండ్లు, పి ుులాంగికరములు విగులసరములు 
కలకంఠి గళము చొక్క పుశంఖకులము, చెలునక ర్లంబులు శ్రీన రము లగు 


లలా 


యత్‌ గానము, 33 


వారిణాథీ, కెమోవి యమృతంపు దీవి, తరుణిపల్కుదురు కుందముల చెదురు 
వామాశీ ముక్కు. సంపఃగి మొగ్గనిక్కు, భామిని నేత్రముల్‌ పద్ధప త్రీములు 
న నంగజు విండ్ల శొమలు, దలజనేశ్రముఖంబు చంద్ర సఖంబు 
తోయ్య లిముంగురుల్‌ తుమ్మెదసరులు, నయ్యంగనవిలాస మలవియె పొగడ 
దానుర సేశతీణ తనుకాంతి చేత, హేమ సౌందర్యంబు నెపుడు జయించు. 
గలక్‌ంఠి యూరు ప కాశంబుచేత, లలితే మా రంభావీలాసంబు మించు. 
గరిరాజగాపిని కను[గవజిగిని, హరిణవికాసంబు హారియింపం జూచు. 
Xలికి నెన్నుదుటి చక్క(డనంబుచేత, నలశశిశేఖ యొయారంబు మించు! 
దరుణి నాసిక తిలోత్తిమనుతిం గాంచు. గురులచేత సు శేశిఖామరు వహీంచు 
నచ్చరపూ(బోణు లందైనయలట, మచ్చెకంటికి. గాంతిమతి కెన గలదె 
సకియ పృత్యతు పాంచాలశయ్య లను, సకల ప్రబంధముల్‌ చదువంగ నేర్చు 
సంపూర్హదం దాస్య జంత్రేగాత్రేముల, నింపొంద వీణ వాయింపంగా నేర్చు 
పదపద్ధగద్యముల్‌ బహువిధో ల్లఖ, లొదవంగా రచన సేయువిధంబు నేర్చు 
'వెలంది నాటకములు వింతవింతలుగ, వెలయించి ేళికల్‌ వినుపవింపనేర్చు 
వ్రాలు ముత్తేము లన 'వ్రాయంగ నేర్చు, లీల జిత్తరువులు లిఖయింపనేర్చు 
నున్నారుదాస వేమాట లింశేల, నిన్ను మెప్పింప మా నెలంతయే నేర్చు. 
వా.అని మటియు నే నునుమన్నది. 


ర పవము - మధ్య మానలి = అట తాళము, 
ఎన్న రానివలపు యింతికి నీమీద, మన్నారుదాసథిర మక్కువ నేలువోర॥౧ | 
నం తుంటవిణు పూని, కమ ్‌టండు వాల గాసి సేయంగను[॥3 
వెలయంగ వెన్నెల వెండి మి(జల్లుచు( ౫లునల చేలి కాండుకడుమచ్చరింపంగనుః3। 
తమివిరి పుప్పాడితావి 'పెనింఫాచుం దెమెర ద్రివమురి దొమ్మి చేయ(గను॥ర | 
వా, స మటీయు నే మనుచున్నది. 
విలాసనతిచది వే పద్యము. 

క, కులమున గుణమున మాఫున, నిల నలకాంలిమలివంటి యింతులు గలే 
చిలువకు నీవే తీగుదును, తీలంపంగ నాయింతి నీకె తగును న నేంద్రా, 
వా,అసిన వీని యవనిపినేత యతిచమత్కారనచనరచనావిలాసవలతి యగువిలా 

సవతినిం జూచి యే మనుచున్నాండు. 
నాయండు చదివే ద్విపద. 
చెలున మన్నారును జెంగమలమ్మ, పులుంగు. దేజీ నెక్కి పొదలుదు రాం 


'సేవింపుచును నచ్చి చెంతి రాణించు, సౌనర్త మగునొక్క సౌధం౦బునందుం 
bx 


రిల మన్నా రుదాసవిలాననాటకము. 


బ్రతిలేని రతీనంపుప్రతిమన మించు, నతిన నొక్క లె. జూచి యచ్చెరువంది 
యేళాజకన్య యోయిీిరాజవదన, యౌరౌారయొ యాస్థరమ య్యా రెయను చు 
జాల నొామదిలోన సంతసం బంది, బౌలి కావుణిపయి బౌళి దలిర్చం 
బరగుగోపాలుని ఫాల్గునోత్సవము, నెజి వేర్చి తగువారి నెమ్లితోం బనిచీ 
యింలినిం బెండ్లాడ నేగోరియుంటి, నింతలో వచ్చితి విందీవరాశ్నీ 
యిస్షటీకోరిశె లీజేవే ననుచు, ముద్దియ ఈ చెల్పు మోదంబుమి+టి, 
వా.అని యాభూభరణుం డాభరణాదుల బహూకరించి పంచిన జంచలాశ్నీ 
యే మనుచున్నది. 
విలాసవతి చది వేపద్యము. 

క, స్వామి నీతో చెల్పిన, యీమాటలు రాజచంద్రు( డెటు(౫కయుండ౯ 
నీమంత్రుల నట పంపుము, తొమసమున కింక. జెలియ తాళదుసుమో, 
వా.ఇవ్విధంబున నవ్విలాసవతి యన్నరనాథునితో విన్నవించి మగుడి వచ్చు 
సమయంబున గాంతలమేలుబంతి యెన కాంతిముతి మకరి శేతుకిరాత దురా 
సదశరాసనటం కార హుంకారంబు సెరంప లేశ చంచరీకరుంకారింబు వారిం 
'పలేక కీరంబుల దాగి మోజి లేక శనడెందంబునం గందళించు కుందు దీర 
చేర్చరి గాక యీచందంబున నిందుకందర్ప మం దానిలాదుల దర్పంబున6 గదా 
యని తన వీంక విడువ లేక కాంకలం బెట్టు రాకాని శాకరుని స్వకీయహృ దం 
తరనిరంళరితనిశిత శరనిశేతనుని మకర శేతనుని నిందించె నట యెటువ లెను, 


ర కాంభోజి రాగము . అట కౌళము. 
పదశెదనదేర వెన్నలరాయ, పదరెద నజేర నీకు నే పగడాన న(టరా! 
బెదరిం చే వేమిరావిజయ రాఘ వేం ద్రునిముదమున (దోడొ_నియిదెచెలినచ్చీని। 
నామాటవినురా కల్వల రాయ, నామాటవినురా మోరినీకు మో మోట లేదా 
రామా పాంచాలునిరఘునాథతన యుని, బేమ తోదో డ్కొ నిరామయి బెవచ్చీని! 
చెనశేవదేరా వెన్నెలరాయ వెన శేవటేరా, నీవు నాపై( గినుక చేయుదుగా 
మన నసీజా కారుని నున్నారుదాసుని, వనజూవ్నీ తోడ్కొని వచ్చీని యింతలో॥పద। 
వా, అని మణియు నేమనుచున్నది. 
కవి.చెక్సీలి నొక్కు_చు( జిన్నిచన్నులు చీరి పుక్కిట విడె మొనంగి బుబ్దగింపు చును 
అక్కు న(గదియించియంగ జు శేళినినన్ను((గృక్కున( బెకో రా కాశదీఆంగను[౧ 
ముచ్చట మిజింగ మోవి యానుచును, దచ్చనవగ బౌలం దమి'ెచ్చనిపుడు 
అచ్యుతవిజయరాఘన యాదరింపుచు(, బచ్చవిల్తుని కేళి బాన న న్నీలరా॥౨' 


యత్‌ గానము. 3% 


వొ,అని పలికి కాంతిముతి చెంతనున్న యింతులతో నేమని యాలోచన చేయు 
చున్నది, 

వ, పంతముల్‌ ప ల్కెఃగాంబలుమజుమన తోడ( గాంతుని దెచ్చునా కాంతయీ వేళ 

దొరకునోదొరకదోత్‌ 'య్య లికిసముఖంబుదొరకిన మన నీచ్చిదొరమాటలాడునా 
మచ్చరంబున వద్దిముగువ లీమాటలు అ చ్యుతవిజయ రాఘవ నాలకిం పనిత్తురా। 

వా,అనిన విని వనజముఖతో సఖీమణు లేమనుచున్నారు, 

వ, తలిరుంబోణి యింత తామసించినపుడె, చెలువనీతల(వెల్ల( జేకూడె నమ్మ॥౧; 
నుంచియుప క్రుతిమగునరోవినన య్యె నెం చిన కార్యంబునిదిగొ ఫలియించు॥౨| 

వా, ఆఅసమయంబున మున్నారుజణాసభూ పాలుని రూప శేఖావిశేషంబులు గనుంగొని 
యన న్య జన్య జ న్యా వన్యధీన స్వాంత మై కాంతిమతీ కాంతకు సమాగమసం 
తోమంబు సూచించు ధీచమత్కృతిం గనుపట్టం జుట్టు. రైదువజోదు పట్టంపు 
రాణియైన కోణాంభేరువాకీరవాణి మురువుమిజి నెలుకతేయె వచ్చెనంట 
యెటువలిను, 

ద, చెలువ మన్నారుదాసుపై వలపు నిలుప లేక, కలవరింపుచును న్న కాంతి మతికిం। 
దలంచినతీలం పెల్లం దార్కాణగాం దెల్ప, నల చెంగమయెణుక చెలునమయెనచ్చెః 

ద, వచ్చె నెజటుకత హెచ్చుసామ్లుల నన్నె మిన్నగ మెజియంగ, 
మెచ్చుగా నల కాంతిమతికిని మేలుగాగుణీ 'దెల్పుచు 1౧|| 

వా,ఇవ్వీధంబున వచ్చిన చెంచుమించు(బోణినిం జూచి నెచ్చెలి సంతీసంబున 
కాంతిమతికి నేమనుచున్నది. 

ఇవెలికత్తె చది వేద్వపద. 

విను కాంతిమతి యొకవింత యీ వేళ, మినుకుబంగరు వాయ మెజియు నెమేను 
సుప్పాణిము త్యాల సొబగుక మ్లలును, గప్పురా జిగిమించు కస్తురిబొట్టుం 
బలుచని చెక్కులు బటువుపాలిండ్లు జెలు వైన కెంగేలం జెలంగు వెత్తంబు 
బాతుకొప్పున నొప్పు సంపంగిసరులు, సారమౌా వజ్రాలసందిదండలును 
బటువ్రముత్తియముల బన్నసరాలు(, గటిని ఘటించిన కన కౌంబరంబు 
విరుల చెండును నెమివీంఛం౦బు మెజయ,నురమున బురుక్‌నిహొయలుగాబూని 
తలంపులోన రంబు తౌ ర్కాణగాంగ6, బెలుపు మటంచు. (రజల జనులు 
ఎటుకత యొక్క. తె యిదె రాజవీథి, నొజిపుగా వచ్చుచు నున్నదో యమ్మ. 
అనీ విన్నవించిన నన్నెలా(డినిం జూచి కాంతిమతి యీ మనుచున్నది, 


విడి మన్నాగుడాసవిలాస నాటకము, 


కాంతిమలిమాట _ ఓవాలుగంటి యీచెంచుమించుబోణే నావాల వెలయు 
గోపాలునిపట్టంపురాణి యే తవ్పదు. ఇప్పుడు గ్రక్కున దోడీ తేవే. 

వా.అని పలికినః గలికిపలుకులు విని యావనజగంధి యెజుకతసరసకు మరలి 
మరలి వచ్చి యేమనుచున్నది. 

చెలిక తెమాట- రావే యెజుకలమచ్చెకంటి మా నెచ్చెలి వీలిచీని. 

నా.అనిన విని యామెచ్చులాండి యచ్చ టికి వచ్చె నట యటున లెను, 

వా,ఈక రణి నచ్చిన శాకునికకోకిలాలాపను జూచి శాంతిముతి సంతసంబున చే 
మనుచున్నది. 

ద, సంపంగితో(టలో సొంపొందు బేవతవో, యి పొందు నీపట్న మేలు దేవతవో । 
కమ నినుంజూడల జెంగమ్లు తలంపయ్యె, నమ నీ వెవరమ్సు యానతీవమ। 
శెంగేల నీవిపుడు గీలించు బెళ్తంబు, చవెంగోలువలతం దోంవె బంగారుళల్లి॥ 

వా.అనిన విని యేనాదిమాననత్‌ ఇెలువుగా. దానెలయు నెలవు లే మని 
తెలుపుచున్నది. 

ద. రాకాసిరాయల( జీకాకుచేసిన, రాకొమరునియింట రాణించియుంటి ॥౧| 
దుండి యాబండిపొలదిండిం జెండాడిన, దుండ గీనివీట మెండుగానుంటి ॥1౨॥ 
యెలమిదక్కి నదొరకిరవువాకిపుడు, వెలయుమన్న రుదాసువీటనిపుడున్నా ను; 

వా.అనిన విని యన్నారీమణి మన్నారుదాస నామ ధేయన ర్లనాకర్షనంబున నంత 
రంగంబున సంతీసంబంది భూతా రాదృగ్వికారాదులే చెలంగు నాంగికాను 
భావంబులును శృంగారసూచకంబు లైన వాచికానుభావంబులును దనర. 
దన చెంతనున్న యింతులం జూచి చితునవ్వు నవ్వ యగ్గలం బెనసిగ్గున 
గించిదవనతీవదనయెన చంచలాలీని జూచి యావెంచుమిందుంబోణి యే 
మనుచున్నది. 

ఎజుకతమాట--యెొరుఖాడు గెరుఖాడు గరుఖాకుగే దుండి, నీవు తలంళిన 
తలంపు నీవు తలంశినతలంపు నిజముగా శెప్పేనే నిజముగా శెప్పేనే, నిక్క 
ముగా శెవ్పేనే తార్మాణగా శెవ్పేనే కార్మాణగా శెప్పేనే, దుండి, 
అమ్మా యమ్మ అమ్మాయము యిీబురుకనికి యాీాబునుకనికి బున్వ దే వే బువ్వ 


దేవే, అవ్వగురిసూడ మొరం'టెలో ముత్యాలు దేవే ముత్యాలు బేవే 
దుండీ, 


వా.అనియెటుకల మెబుంగుబోతి తనళిష్టాభిష్ట చేవత నే మనికొనియాడుచున్నది 
ఎజుకతమాట -- శ్రీ కాజగోపాల, దోరకానాత, బంగారుమన్న, శంగమ"ేండొ 
శండలంకార, వండువరావది, నఖనిజేపరు నగొలలసామి, చంపకవన వాస 


సంపంగి రాయ, విజయరాఘనవరద, విజయసపహోయ, నీవేనేనయి, కనక ఇ 
ఫున నీలిళి యీకలికి తలంశినతలంఫు, నిజముగా, బలుకవయ్య, నిక్క ముగా 
బలుకవయ్య, తౌర్కాణగా బలుకవయ్య, 
వా,అసి యెజుకలబుట్ట చేపట్టి రాజచంద్రునిపట్టి చేపట్టి యేమనుచున్నది. 
అవగాలయవ, య. శెయిసూపు శెయిసూపు శెయిసూప వే 
దుండి, దనముగల శయ్యే, దానము గలశెయ్యే, బంగారు శయ్య, బాగ 
ముల శయ్యే దుండి, అటునిటు సూడక నే కెప్పేగురివూంకొని విన వే వూంకొని 
విన వే దుండి, కండ్హంశు తోడు, కడుపంకు కొడుకు, కంటుంశే మగండు వొండే 
శెండే నొంకు. 
వా అని ముణీయు చేమను చున్నది. 


ద. మదిరాశ్నీ హెచ్చుతలంపువుదిసిదలంచి తివి, అదినీకు (చెలి పెద నతివ యేమి కే వే॥ 
అలరువిల్యండు మించు వెలువుండునిను( జేరంగ లగంటి వి శేయి క్‌ లక్‌ంఠియీవు! 

యెణుకతీమాట -అమాయమ్లు, అత౦ డేవితమువాం డంటా అడిగేవే, అతం 
డేవితమువా౦ డంటా అడిగే వే, అయితే తెలివే వినవే దుండీ. 

ద.జనియించితీం డ్రికిజయ మొసంగినవాండు, అనిపంపులనుబగరనణంచి నవాండు॥ 
మదవలి యెదయందు మచ్చగల్లినవా(డు, సదియానుదా నల బరగిన వాడు! 
కనకగర్భంబున( గన కాబ్బ దేవికి దనయుండై చనుబాలు ద్రావినవాండు[ 91 
ప్రతిదినం బొకళోటి బాపల కన్నంబు, యితవుగాం బెట్టించియిల యేలువాండు। 

, వేయాజు వెం(దుల వెలయించుదవీ ణ,నాయకుండనిమించినలు వొందువా(డు! 
అతంయో నీపతి యగు నగదుకు. దార్కాణ,యితీ వైన నెచ్చెలి యిదిగో వచ్చీ నే! 

వా,అని పలికి యాకలికి చిలుకలకొలికి చేత సకలబహుమతులు( జెంది యాయరు 
ణారవిందేందిర నిజమందిరంబు సేుసమయంబున యునతిచెంగటికి లసమాన 
సోల్లాసవతి యగు విలాసనతి నచ్చి యేమను మన్నది. 


| కళ్యాణి రాగము = అది తాళము. 
ఫలియించె నీకోర్కి భామరొ చే(డు, చెలునమన్నరుదాసుండు చెలియ బెండ్లా 
వా,అనీ మణియు నే మనుచున్నది, [డునే. 


క భ్యాణి రాగము = ఆదితాళము, 


వీనులవిం దాయె నిజయరాఘువుని మాటలు, 
మానవరీరో వినుము మనసు చల్లనయ్య్యిని॥ 


55 మన్నారుదాసవిలాననొటకము, 


చక్క(దనంబునకు సాటి యెవ్వరు లేరు, ప్రక్కకు వచ్చెను పణ(తి వగవజీ లె 
ఇక్ళిలి నొక్కి, నేను జేరి చనవునం గూడి, అక్కజతో ని న్నాదరించేద న నెనే 
కమ్తని మోవాని కొ(గిట బిగియించి, థోమవిరుల దువ్వి కొప్పు సవరించి। 
ముమడించిన | ప్రేనుళోముద్దుః బెట్టి, యెమెకాండుని న్నెంతైనలాలిం చేన నెనే, 
వా.అనిన విని కాంతిమతి యాయింతి నే మని యుపచరించుచున్నది. 
కాంలిమతిచది వే ద్విపద, 
నీవను లేప యో నెలత గల్లంగను, నీవిరహాంబుధి నేనీదంగంటి 
వనిత నీవనెడు సర్వాంజనం బొదన(, దన వ్రీయుం డనెడు నీధానంబు( గంటి 
లలన నీ వనుకల్పలతిక్‌ గల్లంగను, దలంప నాదుమనోరథ ఫలంబు దొరకె 
కలికి నీవనియెడి కలశాద్దీలవారి, గలుగ వాగమృ తంబు గలిగె నాపాల 
ఉచిళోపకృతికి బ్రత్యుపకృతి యెట్లు, రచియింప నేర్తునే రాజీననయన' 
తనవద్దనుండెడు తీరుణులలోన, నెన్నరైన నీనంటి నెచ్చెలి గలదె 
ఇంకొళపారి నీ వీపల్ములెల్లం, గొంకక తెల్పవే కొమ్మ నాతోను 
మన్నారుదాసుండు మన సిచ్చి నీవు, విన్నపించిన చెల్ల వినియెనా నేండు. 
వా.అని నెశ్చెలితోడ ముచ్చట లాడుచు నచ్యుత విజయ రాఘవసార్వభౌముని 
యాప్తజనాగమనంబు. బ్రతీశీంపుచు వారిజాశ్నీ యున్నయగంతీరకథాసం 
విధానం బెటువలెను, 
కవివచనము పద్యము. 
చ. ఎనయఃగ నవ్విలాసవతి యింపుగ( బల్కీ నయట్టి పల్కుుల 
ననసున మాటిమాటికిని మానిని చెల్పమె | వేమగెంచుచుం 
జ Ww 
గనకవిభాంగి కాంతిమతి కన్నుల గటిన యట్లు లుండ6గా 
ళు లు 
నునసిజ బౌణవర్షములు మన్నరు దాసుడు నోర్వ కి ట్లను౯, 


భైరవి రాగము - అది కొళము. 

వాలా దయవా(డచె సరగున నన్నేలుకో వే, 

యేలనే యీమోడి యెలనా(గ నీకిపుడు ॥ ౧ | 

చక్కె.రమోవి మొసంగి చవల? చేలించి శే, 

చొక్కమా మురువు ముత్యములు సుదతి యిశ్చేనే 1౨ | 

గారవంబున నన్ను గౌంగిట' జేర్చి తే నీరాజిదుప్పటి నెలత యిశ్చేనే!3। 

పన్చవిల్తుని శేళి బాగుగ గూడి లే, పచ్చలపదకంబు భామ యిన్చేనే RE 
వా.అని మజీయు నే నునుచున్నాండు. 


యతగానము, Clad 


ముఖారి - అటతాళము, 
నన్న్‌లాండి నీమీ(దివలపు నిలుప లేనే, యెన్న రాని దయచేలచే మగువరో। 
బొమరముల నము జిమ్ము చన్నులముద్దు, గుమనాజొమ్ము గుమ వే మగువరో॥ 
అలరువిలుని శ స సే నన్ను, కలికి విజయురాఘవ్రండశే | 
వా.అని మజీయు నే మనుచున్నాండు. 


పదము - సావేరి రాగము . దరువు, 
గద్దణి చిలుకలు గద్దింపుచు నదరీని వద్దని పలుక వె బహ (ఈలా! 
ప్రొద్దు నిద్దుర కంటికీరా బే ॥ ధో 
తుంటవింటి యొంటరి నావెంట నంకేని |! శెమోవిపంటిమొనకు నంటు 


శీయ వే యోవాలుగంటి నీజంటంటాని యొంటినుండ నే ॥ * 
ప్రతిలేనిచిలుక పలుకులు పలుక వె నాతోను, రతిరాజసముండ నైనట్టి రఘు 
హా. యుండ నే॥ 


కంజాశీ చూడ వె కరుణించి చెనరుతో(,దంజపురమే లేటి డానళూరుండ నే॥ 
బంగాగు గిన్నెలనంటి బటువైన పాలిండ్లు పొంగుచు. బాలింపవే 
పొలంతి విజయరాఘవుడ శే॥ 
హారువుగ నన్నేలు మలుక లేల సేసేవ్ర మరునిశేళి ననుంగూడ వే మగువ 
నీదాసుండ చే॥ 
వా.అని మజియు నే మనుచున్నా(డు, 
కవి.చానరొ నీదుచక్క(దనం బెల్ల వీనులవిందుగా వినుచు. జొక్కితినే। 
తే నెలుగులుకునీ తేమైన కె మోవి, పానకము దయ సేయ వే బాగు మోజింగను. 
వా.అని మజ్రీయు నే మనుచున్నాండు. నాయండు చదివే పద్యం. 
. పలుమాటు పిలిచినా పలుకక యున్నావు పంతమీోా వేళ నా పద్గగంధి 
be నేవేండినా యెలమితోం జూడవ్ర సరస మో వేళనా సన్ను శాంగి 
చేరి నే మొక్కీనా చేరదీయ వదేమి నన లీవేళనా పువ్వుంబోండి 
కదియ సవష్పనా కౌంగిలింప వదేమి యలుక లీవేళనా జలద వేణి 
తగుణి బీదాసుండనుచును దయను నన్ను, సేవసేయించుకో రాదె చెలియనీవు 
మరుండు దండె త్తే నామోంద మగువ నీదు, చంణపద్గంబులకు నిదే శరణుశరణు, 
వా,అని మనుజనల్లభుం డుల్లంబునం గల౦క మల్లడిగొన నల్ల కాంతీభల్ల నిశితశర 
పరంపరల సెరింప లేక పింహూం బాంప లేక మెజుంగుసూ రెపుటంపు టొర 
గుపై(6 చేరి దురనగాహమోహపారవళ్యంబున నుండుసమయంబున నాయం 
బుజూషయులు తమలో. దాము సెల సన్నల నే మనుచున్నారు, 


ళీ మున్నారుదాసవిలాస నాటకము, 


సా వేరి రాగము = అట _ దరువు. 
ఎలనాగచూచి తెయోవిభు మోవాంబు, వెలందిమూాచితి నెంతవిం తాయెన మ 
నలినాశ్నీ వింటీవా నాభునివలుకులు, అలి వేణి నింటీనవూ అందంబుగా నె|౨| 
అందచందంబుల నాటపాటల చేత, నింయముఖి మనకన్న పాచ్చటవమ్ల 131 
ఇంతులపొందుదా నెలుగనిచందాన, నెంత యు జిత్తమా కాంత పె నుంచె॥ ఈ । 
వల చేవారు లేరోవనితీలసైని, వెలందియిటువంటితమివింటి మా యెం దెన 1X1 
వొ.ఆసమయంబున నున్నారు దాసధ రాపురందరుని చెంగటికిం ద క్రధర చర్యు లగు 
శత క్రతు శీ నివాస తాతయా చార్యవర్యులు విజయించి రట మెటున'లెను, 
ద, ముకు వైనచౌకట్లు ము త్యాలకున్లాయి, సరి లేనిరత నాలజంటయట చట్ట | 
ఉజంరదువొందు వాజి వేయచ్చ త్ర ములనీడందిరుము శ్రీనివాస చేశికులు నచ్చిరి, 
వా.ఈచందంబున నచ్చిన యాచార్యులు తమకు వందనం బాచరించిన యాచం 
దనగంధులం జూచి యేమని యానతివ్చేరు. 
ఆచార్యులు చది వే పద్యం, 
సీ ఎప్పుడు వచ్చినా యెదురుగాగ నె నచ్చి పాదముల్‌ సేవించి భ్రక్లీమిాణ( 
గదండ యొసంగుచు గద్దియఫె నుంచి మమ్ము! బూజించును నెమిమోణి( 
నేము దగ్గజు రాం గ నెంతయు! బ్రేమవే నదురుగా రాసట్టి హృదయ మేమి 
చేంతం గూర్చుండిన సంతోష మమరంగ౦ బలుకోకయున్న ట్లి భానమేమి 
మన్న నారుకటాతీంపు మహీమ వలన ,మనకసాధ్యంబు లెవ్వి ముమహీనిగల వె 
మనసులో పల నున్నట్టి మశ మచదేమి, తెలియంగాం బల్క రమ యో చెలువలార 
వా,అని యానతిచ్చిన శ్రీనివాస శాతయాచార్యులతో నామేచకకచ లేమను 
చున్నారు. 
ముఖారి = ఆది = దరువు. 
వ కాంతయో కాని యీకాంత మొకటి, యూకాంతునకు( దెల్చ్పనిందజు(జూడ 
వా,అనిన వినీ దరిహోసవదనుండై గురురాయపట్టభద్రుండు వితితీనయుం౦డ గ 
తనతినయునిమేను మస్తరింపుచు. గుస్పరించిన నాయసోకప్రభావుం డగ 
విజయ రాఘువ నార్వఫొముండు శుభకరం బెనగురుకర విమర్శనంబున6 గలం' 
దీరి తెలివి. జెంది మందమందముగ డెందంబున నానందంబు గందళిం' 
నాతిుమలవంశనందనునికి నందనం బౌచరించి యేమియు మందలించ లే 
యున్నచందంబు. జూచి ధీచాతురి మెజయ నాచార్యు లేమనుచున్నార 
వా, ఆచార్యులు చదివే ద్విపద, 


యత గానము. ఈద 


మన్నారుదాన నీవునను నే గంటి, విన్నందనం బింకో విడువ్రము నీవు 
కలికివి వలచిన కారణం బేమి, తెలిపెద విను తేటలెల్లమిగాను _ 
ద్వాపరయుగమున వచ్చిచంద్రుండు, గో పాలుచెంతకు. గుతుకంబు మోటు 
రవిశశినేత్ర, శ్రీరమణీశళత్ర,, వివరింతు వినుము నావిన్నపం బొకటి 
తరణికుమారియె తగు కళిందజను, బరిణయం బైన యప్పగిదిని నాదు 
చిన్నిళొమార్తను చేకొనిశెండు, కన్నులు సరిగానె కనుంగొనవయ్యి 
అన విని గోపాలుం డాచంద్రుంజూచి, నెనరున నిట్లనె నీదుజెల్లెలిని 
వేడుకతో మేము పెండ్లాడ మేన, గోడలయ్యెను నీదుకూ(తురు మాకుం 
గలియుగంబున యశోగరిమచే ధరణిం బొలుపొంద రఘు నాథభూనాథ మణికి 
విజయ రాఘవుండన విఖ్యాతిగాంచి, ప్రజ లెల్లగొనియాడం బ్రభవింతునశ్తీడు 
తన రెడు దవ్నీణద్వారకాస్థలిని, జనియింపుదువు రాజచంద్రుండ వనంగ 
నపుడు నీకన్నియ నమరం బెండ్లాడి, యపరిమిత శ్రీల నలరింతు ననియె 
గావున విజయరాఘవ వశ్స నీవె, భావింపగాను గోపాల బేవుండవు 
చంద్రుండె యారాజచంద్రూండు గాన,సాంద్ర మో దమున నాజననాధసుతను 
అతివలమేల్బంగో యనందగు కాంతి, మతిం బెండ్లి సేసెద మను జేంద్రనీకు 
సరగున నారాజచంద్రు,న శేము, నిరుపమంబుగం చెల్పి నీగుణావళులు 
తనయ పెండ్లికి ముహూర్తమునిశ్చయించి, మనసురంజిలని దెమరలివచ్చె దము. 
వా.అని పలికి యయా్యాచార్యవర్యుండు విజయ రాఘవమపీ-* కాంతుని యంతరం 
+ గంబునకు సంతసం బొనరించి బంగారు టననుల రంగారూ వింతనగపనుల దం 
తపు పల్లకీ యెక్కి జెంతలను శ్రీ వైవ్షన శ్రేణులు గొలువ నగ్గలం బగు హోగ్గా 
శెలు దిగ్గగనంబులు నిండ మెండుగా మోయ నువర్గదండ రంజితంబు లగు 
వింజామరంబులు వీన నిస్తంద్రచంద్రనుండలరాజమానంబు లగువాజపేయ 
చృత్ర, శతంబులు వరుసగా నిరుగడల ధరింప సురభిఘభృుతధా రాపూరితంబు 
లైన దీవికానికరంబులు పరిచారకప్రకరంబులు కరంబులం బూని క్రందు 
కొని సందడిగ నడవ మాపాల వెలయు గోపాలుం డీమహోమీవాుండే యని 
యాబాలగోపాలంబును నందంద వందనంబులుసేయ నానందింపుచు సకల 
వైభవసాంద్రుం డగు రాజచం ద్రునివాజాగంబునకు వచ్చునవసరంబున రాజు 


చంద్రుడు నదురుకొనవచ్చెనంట యేటునలను, 


సారంగ రాగము.అట తాళ ము. 
రాజాధిరాజులు రనుణలతో? గొల్వంగ, రాజచంద్రుండు వచ్చె రాజసం 


బునను ॥ 
ఇ 6% 


ds మనా షరుజాసవిలాసనాటకముం 


వా.ఈశీత్‌ నెదుకుకొన్న యారోజచంద్రుండు నృాష్టాంకరంగుం డె సొహ్టైంగ 
దండ ప్రణామంబు గావించి యర్హ పపాద్యాదుల బహూకరించి యంత।పు 
రంబ ద్ర, వేశీంప( జేయించె నట యెటునలెను = = ఆ = అ. 
వా.తదనంతరంబు ముదం బంకురింపం జెలువుమోిటి. గుల కాంతలు. చాను 
బహావిధోవదారంబు లాచరించి కాంతిమతిచేత మ్రొశ్మీ_ంచిన నక్క న్యా 
రత్నంబునుణ జూచి యాచార్యు లేమనుచున్నారు, 
ఆచార్యులు చది వెడి పద్యము. 
క, విజయమునం గరుణ చేతను, విజయుని రాఘవునిం బోలు వీరవరు న్నీ 
రజముఖ వివాహమయ్యుదు, సుజనులు గొనియాడునట్టి శుభ ములుగ లుగుకా 
వాళ్లని దీవించిన యా బేనత్శొవైభవుం డగు నాచార్యవర్యునిజూచి రాజచం 
ద్ర్రుం దేమనుచున్నాండు. : 
రాజచంద్రుండు చది వేపద్యము. 
క, దేవర యిటు విజయించిన, భావం వీదియేమి తెలియ బలుక(గ నలయుః 
సేవకుండం గాన నిస్పుడె, కావించెదం గోరినట్రి కార్యము లెబ్స౯, 
పా,అనిపలికిన రాజచంద్రునితో నాచార్యు లే మనుచున్నారు, 
ద. శంక రాధ రణము-ఆది తాళము. 
వినుము రాజచంద్ర మావిజయరాఘనుండునీ, తనయను బెండ్రాడం దల 
చినా డిపుడు 1 ౧| 
ఈ పెండ్లి చేకూర్చ నేము వచ్చితిమి, లీపు ముహూర్తము నీపు గ్రినిము॥ ౨౩ | 
వా.అని పలికి యామన్నారుదానుగుణము లే మని వర్గింపుచున్నారు, : 
ఆచార్యులు చదివే ద్వోపద, [డు 
వినురాజయత(డుమా ప్రియ శిమ్యు (డ గుచుం,దనరును మన్నారుదా సాహ్యోయుం 
చిన చెవ్ప్వయాహ్యాయ వీ, తిగో ప్తనప్త, ఘనుండచ్యుతతమాకాంతు పొత్రుండు 
రఘునాథ మేదినీరమణఖవుతుండు,మభఘవసమానుండు మహిత వైభవుండు 
సాహీశీభోజుండు సంగీత వేది, బావావికృమకాలి భాసురశెలి 
ఇాత్రుర్భధుర్యుండు స ర్వార్థదర్శి, జూతివార్తలమేటి సద్దుణ పేటి 
స్వపరజనత్రాత సంపద్దోధాత, విపుల కీర్తివివోరి విమతవిదారి 
తనరుపోడ శేనుహాదానదీచీ తుడు, అనిశేంబు లశ్‌వి ప్రాన్న ప్రదాత 
మనసిజాకారుండు నూనధనుండు, వినయాన్వితుండు కవిజనపోహషకుండు 
నీతికి నునురాజు నేర్పరి మిగుల, థధాతలరాయండు దాశ్షీణ్యశాలి 
మాటలమంచి ధర్గప్రతర్తకుఃడు, నాటకపరితోపి, వతబనపోపి. 
ఆజాను బౌహూుండు నచలగ్రిక్యుండు, రాజరాజనిభుండు రాజప్రభుండు 


చపతుగనో గను, Ca 


చూడం గల్లినవాండు చుట్టాలనురఖి, యాడితస్పనవాండు. శోశ్రిశావనుండు 
రసికుండు కఆజాణ ప్రాబంధికుండు, నొసజరియు'క్సాహీ ఆము బిళ్ల. జిరయ 
రానూయగాదిఫు కోణపారీశుం డాజవెకాదనంధాయి ఆఖలోలొకొయు 
శ్రీ రాజగోపాల బేవావరుండు, వీగాధివీవండు విజయ'రాభువుఊ 
అరన్‌ గుణంబుల నభినుతింపగను, జతురాస్యునకు నైన శక్యమే: జగతి 
అటువంటి మేటి నీయల్లు డైనపుడె, యిటువంటి భాగ్యంబు నెనరికిం%లదు. 
వా,అని మజీయు నే మనుచున్నారు, 
ద = మధ్యమావతి - = జరపసెతళాళము. 
ఈపూర్వసృ కాంత మివు చెలియుదు వె, యోపార్థివచంద్ర, యుచిత 
మోతలంపు 1౧ 
కులమును శీలంబు గుణము రూపము. జూడ, కళావతినుతునకు నీ కన్ని 
య కమరు | ౨4 
వమాన తిచ్చినది యితవుగా మదినెంచి, ప్రేమ నీకూంతురికిం బెం 
ఖ్లొనగూర్చు 13 
వా,అనీన విని రాజచంద్రు జే మనుచున్నాండు, 
దరువు = ఘంటారవము - ఆది తాళము. 
సదిచేలసతులతోం౭ బరంగినవాని, హృదయము నాతనయప్రైని చెన 


యంగా! జేర్చునా. 
ముఖారిరాగము = అటతాళము, 


ఎలమి సవతులలోన నీచిన్నవడుచు, చెలువునినుననురా సేవచేయ నేర్చు నా, 
-శీదోరరాగము = అట కాళము. 
కలనైనమోివమాట కాదన నళమె, లెలుపందగినవిధము లెలివితిం గాని, 
చా.ఆనిన విని శ్లీనివానకాతయాచార్యు లేవునుచున్నారు, 
ఆచార్యులు తదివే పద్యము, 
నీ విజయ రాభఘువమహీసిభునిగుణంబులు వినుతింప నలవియే విభవతంన 
శామినులెందజు గలిగిన నందజి సమముగా నేలెకు స్వామి యళఈడు 
పసిబిడ్డ యైనను భావంబు రంజిల్ల దిద్దుకో నేర్చిన ధీరు. డతండు' 
చనవిచ్చి నడపెనా శాళ్వీతంబుగ నిల్చు నిఠఈరరాజుళసాటి మయెంచొనీల 
వ్రేశుళోడుత నేంబూని పెండ్లి నేయ, సవరులండలు నీవు త్రిసాటి యెవ్వ 
కింక కాలో చనలుమూ ని యిపుడానుశను, విజయ శాధువ్రున కునీమ్యు' వేత్మమోట. 
జా.అనిన విని రమణీ యగుణ సారి ద్రుర డశురాళచర ద్రం జా బొర్భువర్యునిళో 
జీ నునుచున్నా దు, 


౪ మన్నారుదాసవీలాసనాటకము. 


రాజచంద్రుండు చది వేడ్దుపద. 
ఓ నయ్య మోారిటు లానతీయంగ, నే నుత్తరం బీయ wre 
స్వామివారు తనకు సకలభాగ్యములు, చేనూజు చేకూర్చు వేల్పవ్రంగాన 
నాముద్దుపట్టిని నరపతు లెంచం, (బ్రేమ మన్నరుదాసవిభునకు నిత్తుం 
బొంతనంబులు చూచి పుర్తి కామణికి(, గాంతిమతికిని లగ ము నిశ్చయించి 
సెరిమమోొట(గమోారె పెండ్లి వెద్దలయి,యిర్వపొంద బెండ్లి సేయింపంగావలయు 
నా.అని పల్మి_న రాజచంద్రునిలో నాచార్యశిఖామణి యేమనుచున్నాండు. 
ఆచార్యులు చది వీ పద్యము. 
గీ, మన్ననారు రథోత్సవనుహిమ తేవై, వేడ్య్క_(గావించి యెంతయు విభవమలర 
వినుము నిశ్చయ తౌంబూల మొనర జేయ, నీదునగరికి వత్తుము నిక్కముగను, 
వా.అని యానలిచ్చిన యాచార్యచంద్రునకు రాజచంద్రుం డమూల్యంబు లగు 
కనకాంబరమాల్యంబులు ననర్త ర్చృష్టంబులగు రక క సారఘున 
సారతాంబూలంబులు సమర్పించిన గైకొని యమృహామహాండు నిండు వే 
డుకలోడ సుముఖుండై సముఖంబునకు మరలి వచ్చి వన్నెమిాజు మన్నారు 
డానునితో 'నేమనుచున్నారు. 


శీదారగొళ = ఆదితాళము-ద 
ఫలియించే నీకోర్కి చెలువమన్ననిక్ళవ | నెలమిపురోహీతుల నిటకు రప్పింపు. 


వా.అనిన విని మను జేశ్వరుండు (శ్రీ రాజగో పాలరథోత్సనంబు శేఖరించి యనంత 
రంబు హితులైనపురోహితులరప్పింప నచ్చటికి వారువచ్చిర(టయెటువ లెను, 
ద = ేవగుప్తి - ఆది తౌళము. ' 

పట్టుకుళ్లొయలు పెట్టి పంచాంగములు చేత | బట్టి పురోహితులు వచ్చిరా వేళ, 
వా. ఇవ్విధంబున వచ్చిన పురోహితులం జూచి యాచార్యు బేమనుచున్నారు. 
అచార్యులమాట---రారయాఫపురోహితులార! మిరు యీన గిరికి నూరుతరాల 
నుంచి తీగులైనవారుగనుక్‌ ముహూర్తం గలవారు, అటుగనుళ కనకాంబర 
మున్ను ముడుంగ రాలలొట్టుకూ డా నగరిము త్రెదువుల చేత పండు పసవు బం 
గారు మెంశాయలు పలు నక్కలాకులు మొదలైనశోభనద్ర,వాస్టలు బట్టిం 
చుళొని మేళతాళాలతో గూడా అరాజచంద్ర నుహారాజుగారినగరికి ప్రో 
వధూవరుల వేరింట సంతోషముగా పొంతనంబులు జాచి రేపుచండ్ర, కారా 
బలాలు గలిగిన శుభదినంబు గనక రాత్రి, యిరవై అయిదవఘడియను సీంవా 


లగ్నమందు వివావాముహూర్త మని తెలియంబలికి నిశ్చయ కాంబూలం 
సేయించి రారయా, 


యతగానము. 


న్‌ 


వా:అనిన విని పురోహీతులు కల్యాణఘటన ప్రవీణులై సకలకోభన వైభవ ప్ర 
చారంబు లాచరించి మగుడి వచ్చి యాచార్యపట్టభద్రునిళో విన్నవింప నా 
చార్య "లేమని యానతిచ్చేకరు. 

ఆచార్యులమా టట, రారయా పురోహితులార మిరాక కుభాకంర బయ్యెగ న 
క సంతోమమాయను. ముందరనాంద్యావశ్స నాది శుభాచారంబు లాచరింప 
రయా. 

వా.అనిన విని హీతులైన పురోహీతులు ధీచాతుర్యంబు మెజయ నాచార్యా 
నుమతులై డెందంబున నొనందంబు గందళింవ నాందీ జేవతావ్వోనంబు 
గావించి వ్యృూద్యతరవాద్యఘోవంబులు మేదురంబుగా నామేదినీవిభుని సాద 
రంబుగా వాటం బైన పెండ్లివీటయం దుంచి ఫభలతాంబూలంబుల వడిగ 
నొడినింప నత్తతి ము త్రెదువలు వచ్చిరంట యెటువలెను. 

ద, అచ్యుత విజయరాఘవాధిపు పెండ్లికి ముచ్చటలాడుచుము త్ర్తెదువలు వచ్చిరి, 

వా.ఈసరణి వచ్చిననువాసినులు సేనలు వెట్టికొట్నంబులు వెట్టిరంట యెటువలెను, 

ద, నువ్వివున్నారుదాసనువ్విర మ్య హర్శ్య వాస, నువ్విగుచి రముఖవిలాసనువ్వినువ్వి 
సువ్విచోళ భూమి పాలసుష్విసుజ న వినుతశీ ల, సువ్వియువతి పాంచాఅసువ్వసువ్వి 
సువ్వి మన్గథాకార సువ్వినుగవిమందార,సువ్వి సార సుగుణహార సువ్వి సువ్వి, 

వా,అంతట నంతుపురకాంతలు మెచ్చుగా న చ్యుత విజయ రాఖువధ రాపురందరు 
నకు రంగుమిజి మంగళ స్నానంబు నేయింప నామహోనుహుండు వివావా 
సమయ సముచిత శృంగారంబు నుప్పాంగుచు6. బూనె నట యెటువలెను, 

కవివచనము ద్విపద, 

మన్నారుదాసుండు మగువ లందిచ్చు, సన్నజాజి విరుల సరములు చుట్టి 
సరులైన రతనాల జంటచే మెజయు, బురుసారుమాల్లట్రి పొంకంబు మాటి 
నొప్పెన సీగమింద హోయలు గన్సట్ట, గొప్పముత్తియములకుచ్చు గీలించె 


మంజూడులను మించు మగణాలచేత, రంజిల్లునట్లి తురాయి ధరించె( 
జఇెలువైన చెక్కులజిగి దులకింప(, బొలుపొంద ముత్యాలమురువులు పూనె 
నతులితలీల గట్టాణిము త్రెములు, జతలు గూర్చిన పెద్దచౌకట్లు పెట్టి 
గరిమ గెంపులదామకంబులకంట, సరములు గళమున సవరించె 'వేర్క 
బుగుసాహీజారుపై( బొలుచుము క్యాల, గెజడంట యజిచట్ల నీటుగాందొడిగి 
తులకించు నీరాజి దుప్పటి గట్టీ, నలనొప్పు నజ్రాలవంక్షీ యు( దాల్చే 
గరమొప్పు నక్షత్రకంఠ మాలిక యు, సరిలేని జారిపచ్చల చిల్మ_ కాళీ - 
వెంజు(గైన కెంపుల. మేల్పతకములు, నొణిపైన వజ్రాల యుత్తరీ గెలును 


రోకు మన్నారుజూనవిలోనశాటకము. 


బరడరత్నీముల బాహువుటులున; ముంచువానికముల మెఆయు తా యెఈలు 
ఆాచ్చలపచ్చలం దగికడీయములు, జీనరత్నరిబుల చేసరంబులును . (ములు 
వెలయువడ్రాల హాంవీరకాయతులు, పొలుపొందః జుజుకు కతి పులయురిగర 
నెలకొను. వీరదూపెండెను మొడల్లాంగంగలుగుసొమ్డులు మేన క సేసెనపుడు. 
వా.ఇవ్విధంబున నీంగారించుక జేశికాగ్రణి యోశీర్వడించి యొసంగుకాసి. 
కంబు వాసిగా ధరించి దిగంతరనిరంతరిత శేరీమృదంగపటవా పణవమురవఢ 
శ్రాాపాుడుక్కాదివాద్యవిశేమ ఘోషంబులు పుండరీకభవాండ భాండం 
బులునిండ ని శ్మేణికా శ్రేణికల జేదీస్యమానంబు లగు దీపికావితానంబులును 
సాంద్రత రజ్యోతు లగుచంద్రజ్యోతులు బాణవిద్యలు రాణింప నొప్పుగల 
పూలచప్పరంబు కండ విజయ రాఖఘ్రువపట్టభ ద్రుండు భద్రగజంబు నెక్కి. 
వచ్చెనంట యటున లెను, 
ముఖారిరాగము = ఆది తాళము . దరువ్స, 
గజరాజంబు నెక్క ఘన వైభ వంబుమో టి, విజయ రాఘ వేం ద్రుండువీథిలోవశ్చె, 
వా.ఈరీతి ఛారుణీపరిణి యూ రేగి వచ్చు సమయంబున రాజద్దుణ నాంద్రుం 
డగురాజచంద్రుండు తనయనుంగుతనయ మొన కాంతీనులికిం బెండ్తికూం 
తురు సింగారంబు చేయిం చెనంట యెటువ లెను. 
మంజరి. అంగనలా వేళ నలకాంతిమతిక్కి మంగళస్నానంబు మమత 'జేయించి 
ఉవిదకు. బోపట పొయలుగాందీర్చి కోమలికిని బెండ్లిఖొ స్పమరించి 
బంగారుపూవుల పావడ మాద, రమణికి? గనకాంబరంబు( గట్టించి 
రామకు ముత్యాల ఆవిశయు. దొడిగి, కాంత నెన్నుదుటి సె గస్తూరి దిద్ది 
కలకం$కీకన్నులంగాటుక దీర్చి, పొలంతిచెక్కున దృష్టీ బొట్టును బెట్టి 
జవ్వని వీనుల జవ్వాదియుంచి, కొమృనెమ్మేనం గుంకునుగంద మణ(ది 
సౌరిదీ పాపటబొట్టు నూర్యు చం ద్రులును,మురువులు బవి కెలుము త్యాలకుచ్చు 
కొప్పుటిళ్ల తుఈోయి గొప్పముక్క-ఆ యు౮ బంజులకోమ్లలు బన్నసరాలు 
కంటసరుల్‌ ముద్దుకంటు తౌళియును, నొటిపైన కుతికంటు నుత్తరిగాలును 
దండలు కౌయిరల్‌ తళుకుగొజులును, శేకట్లు కడియముల్‌ చేసరంబులును 
పంచరత్న ౮బుల బటువుంగరములు, గంటల మొలనూలు గౌళ నరములు 
మురువైన యొ డ్దేణమును నందియలును, నాదిగాంగల్లిన యాభణములు 
శాంతిముతి!ిని శృంగారిం౮చి రపుడు, 
వా.శోలాగున వాలుంగంటికి లోలవిలోచనలు కైసేని నం 'ఖైన 
కళ్యాణ వేదికకు. డోడి.తెచ్చిరంట యెటున లెను, 
ద, చెంత గంతలు గొల్వ సిగ్గుచుళకింపం గాం, గాంశీనులీనచ్చి గల్యాణజేదికకు 


తత గానము, ౪2 


శా,లర్తణీ క క్యాదళంబుద ము త్యాల సేనలు చల్లు చు శానుర గుణసాం ద్రుండ గు 
శాజచరగ్రుందు విజయగాభునణుహీంద్రు, నెదురుఖా నెనట యెటున లెను, 
ద, ఎదురుసేనలు చల్లుచు' 'ెలమి విజయరాభునుని 
ముదమున( దోడి తెచ్చి ముదితళలోంగూడ 
సదయుండైె యలరాదిచంద్ర, భూపాలుండు 
ఉదిరి పెండ్రివీంటపై నుంచె వేడుకను. 
వా,ఈవిధంబున నావనధూనరుల భొద్రప్రదం బగుకాంచనభ ద,వీఠంబున నుం 
చినయనంతరంబ హీతమతులైన పురోహితులు వివావాసంకల్పంబు సడ 
వీంచిరంట యటువలిను, 
సంకల్పము. ళుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహణః ద్ధోతీయపశా స్టే శ్వేతనరా 
హకల్పే వైవస్వత మన్వంత ౭ కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత 
వర్ణే భరతఖండే అస్తిక వర్తమానే వ్యవవోరే చాంగ్రమానే శుభకృన్నామ 
సంవత్సరే ఉత్తశాయగే వసంతరా వైశ్రమాసే శుక్షప న్నే అద్య పంచ మ్యూం 
శుభతిథౌ గురువాసర యుకాయాం ళుభనతుత్ర, కుభయోగ శుభకరణ 
యుకాయాం అస్యాం శ్రీరఘునాథభాపాల కుమారస్య అచ్యుత విజయ 
రాఘవ భూపాలస్య ఉద్వావోఖ్యం కర్గకరిష్యమాణ తధాదా వృధ్య్థం 
శుధ్యర్థ ము భ్యాదయార్థంచ మహోజనైస్సవా పుణ్యాహవాచనం కరిష్యే. 
త దేనలగ్నం సుదినంత బేన తారాబలం చంద్రబలం త చేవ 
విద్యాబలం దైవబలం తజేన లత్మీపశే శేం ల్రీయుగం _న్షశామి, 
*  సుముహోరో స్త్విత్యనుగృనవ్తాంతు సుముహూర్తమస్తు ను ప్రలిపితమన్తు. 
వా,అని యీవిధాన చేవకావషన నాం ద్యగ్నిముఖ స్నాతకదవ్రత పునః 
పుణ్యావావాచన అంకురార్పణ కన్యావరణ మంగళాష్టక వవవ(స్రుధారణ 
మంగసూత్రధారణ వివావా ప్రధానహోమాది ళుభకర్తంబు లాచరింపం 
జేయించుసమయంబున బురోహితుల కొకరికొకరికి సంవాదడంబు నడచె 
నంట యెొటువలెను, 
పురోహితుల మాటలు. 
కొండభట్లమాట--అవునోయి. యల్లుసోమయాదులు నూరుళగాలనుంచి యీ 
యింటికి తగులైన పురోహితుండ జే నుండంగా నీవెవ్వండి కొచకవు నా 
స్వాతం త్ర రం కొంగుముడిరూక తీనుకపా య్యేటట్టుగా, ౧ 
యల్లుసోమయాదులమూట- యేవెరాయి కొండుభట్లు మాశాతకు చచ్వప్ప 
నాయనివాతు పొంకెన సంభానన. కట్టడ "చేశివ్రండంగా నీ తెన్వషఢశు ఆపవా 
రించుకపొ య్యేటట్టుగా కూయన్న కొడకా, 3 


రై, ము న్నారు దాసవిలాసనాటక ము. 


వోభళభట్లమాట - అన్రరా నరవంభట్టిగా' నగరింటి సవాస్రనాముపూజకు 
నువన్న౯ావుప్పాలు గలవే అవల్లా అపహరించి బదులుగా మొలాముబేనీన 
పూలు తెచ్చి వేస్తివే యిది నగరివారు వింశే అట్లాగే శేయించకా యిది 
యెంత లేదని కనిపించుకాకవుంకు నీవాడనా మరీ. 3 

నరసంభట్లమాట -వోరి వోభళభట్టిగా నగరింటి దానధర్హాలల్లా తవాప్యగ్థం 
మమాప్యర్థం అంచున్ను యిరుజీవి యెరుంగకుండా అంతా అంటించుళొని 
శకాదనివించుక పోయినవార్ని వినవా వెనకటికి నీవెనా బుద్ధిక లిగి వుండరా. ర 

మధ్యస్థం మరొక ఫురోహితుని మాట---వోయి పంతు యిమబడి అము 
బడ్‌ యిటువంటిమాటలు నగరబడెనాయనా అందరికి బహా, జే _కైయస్సు 
వచ్చీ చే | నగర వచ్చిన ఆదాయమల్లా సరిగా పంచుక తీసుకుందామోయి 
మనలో మనమేనా కొట్లాట |! యింతట చాలించరోయి ౫, = 

వా,ఆసమయంబున ము తేదువలు డాత్యీనుగుణముగా మాట లాడిగట యెటు 
నలెను, | 

రంగావొరుల తిముక్కమాట--- యేమోప్రోలుభట్ల యల్లమ్త నగరింటి పెండ్లి 
నాడయినా వొకవక్క బ్రద్ద వేసుళొని నమలరా నవవ ౧ ౧. 

యల ల్ల మమాట---అవున మే. రంగావొరులతిమృక్క, నాకు వక్క బ్రద్రా వొకటి 
కొదవా చాలుచాలు నిన్నమావారు సుక్కరారం సంతలో పిండికూరకం 
చున్ను గానుగచిండి చెచ్చిరి సెండ్లిపందిట్లో నోరు మెదలించనలెనంచున్ను 
యింత దెచ్చుక తించునా నింతే ౨. 

రిమక్కమాట-_౯ొ పొరుగింటి తిమ్గూవధాని పెండ్లాం వీరము పాటలు హౌడు, 
చున్నది. అంటుకొని నీవున్ను పొడ్రాదమవో 3, 

యల్ల మమాట---యిదేందో నీవు నాగపసానివై పెద్దతనం చేనుక వుండేజాన 
వున్ను కడమవారు పాటలు బౌడే వారున్నా ౪, 

తిమ్ధుక్కమాట---నోళమ్లా మాయింటి ఆయన యెందుకో యెషపో మేనే 
భా రమృంచున్నారు. నాకు పాటలు బాజేటందుకున్ను ప్రొద్దు వున్న దషే, 
మాపుట్నింటిలో వుండేప్పుడు కోండవీటి సర్వమచేత పదినుడుగులు నేర్చు 
కొంటి పాడుగునో అంశ శిగ్గవ్రచున్నది, యిక్కడం'కా మొగవారే వున్నా 
రు. నీవు ధవళ మెత్తు నేనుంగూడా పాడేగాని ౫, 

వా,అనీన విని ధవళంబు పాడిరంటట యొటువలెను, 

ధవళ౦..-జయజయ తంజపురవాసా, జయజయ నుంజుళబోస 

జయజయ మదనవిలాస, జయజయ నున్నాగుచాన ॥ ౧ | 
బయడయ సుజనవిధేయ, జయజయ నచురగాంగేయ 


యతశతగానము. రగా 


జయజయ దానరాభేయ, జయజయ దశీణరాయ ॥ ౨ ॥ 
జయజయ రఘునాథ సంభవ, జయజయ విక్రమభార్షవ 
జయజయ విజయ వైభన, జయజయ పిజయరాఘవ ॥ 3 
వా, తనదనంతరంబ శోభనంబులు పాడిరంట యొటువలెను, 
శోభనము--చో ళాధినాథునకు శుభకీర్తి సనాథునకు 
బాలార్క. తేజునకు భామానునోజునకు 1 ౧ | 
కనకాచలగదీరునకు కొవిజనమందాగునకు 
మననీజవిలాసున కు మన్నారుదాసునకు 19 | 
భుజవిక్రమసాం ద్రునకు భోగ దే వేంద్రునకు 
విజయబలోే వంద్రున రు విజయా వేం ద్రునకు 134 
వా.ఇవ్విధంబున మ... గుగుుగౌంవంబు మెజయు కులగురుండును, 
వాచాలకు లైన యాచా ర్యుపురుషులును (బ్రా 'బా-పె పెశ్వర్యులెన యాపజనులును 
దంత్రవిధాననిపుణు _లెన స బూర్వసంబంధు లైన సర్వబం 
ధువులును ననన్యనామాన్యులెన మున్నెరాజన్యులును అసమాన శూగు 
లైన వాసమువారును నత్యా మోడంబున ముతాస్టు సేస లిశ నద్వంద్వులైన 
విద్వడ్డనులును, జూతురిమిఆ హేతువాదంబులు సేయ నవనీయకవన భరు 
లైన కవివర్యులు హృదార్టనసద న్పీతేరగడ్యి పవ్యంబులు పసంగింప గాయనగా 
యనీజనులు వీనులవిందుగా గానంపుసోన గురియింప నట చేటవీఠమన్ద 
విదూపషకవండిమాగధ వె తాళికజ్బందంబు అందంబుగా నభినందింప ర౦గా 
= రు సంగీత మేళంబు నేయ దుందుభిధ్పనుల చే. బ్రతిధ్వనులు మెజయ సువా 
సినీజను లాళీర్పదించి యభిరతిచేత నాంతు లిచ్చుసమయంబున హీతులైన 
పురోహితులు వివావాశేవహోమంబులు శేఖకించు వేళ. గులక మాగత 
శుభాచారానుకూలంబుగా బాలునకు లీలగా బాలలు Pe వాడిరంట 
యటునలెను, 
జోజోజో రాజగోపాల, జోజోజో జితశిళువాల, జోజోజో గురుళిళుపాల 
జోజోజో ,...మాపాల ॥ ౧ / 
జోజోజో బాణాసురారి, జోజోజో చాణూర వెరి జోజోజో వేణుగానా 
నుకారి, జోజో బో శోణపద్దావిహారి ॥ ౨ | 
జోజోజో గోపికాజూర, జోజోనో నవనీతచోం, జోజోజో జగ దాధార, 
జోజోజో నందకుమార ॥ 9 1 


జోజోజో రమణీయశీల, బోజోజో సత్య భామావిలోల, జోబోజో యను 


పమలీల, బోజోజో యదుసంళఠపాల 1 ఈ | 
7x 


0 మన్నారుదాసవిలాసనా। 


జోజోజో మహి తానుభావ, జోజోజో యతుల ప్ర భాన, జోజోజో సత్త 
గుణస్వభావ, జోజోజో మన్నారు దేవ ॥ ౫% 
వా,తదనంతరంబ ముదం బంకురింప నామదన మోవానాకారుండగు మన్నారు 
దాసధీగుండు, ఆనగర దొరలతో వించారగింప గారనంబున నారాజచంద్ర 
మహీం ద్రుండు చోళ భూతల నేత యెనజూామాతకుం దనయనుంగు(గాంతునకు 
నిస్తులనస్తు వాహనాభ రణంబు లరణంబుగా నిచ్చెనంటట యెటువలెను. 
కవివచనము, 
. రాజచంద్రవిభుండు రతనాలకడియముల్‌ కడునించు ముత్తేల కంటసరులు 
ఘన మైనచౌకట్లు కంఠవమూలికయును వెలయెచ్చు చుటుకు కెంపులతు రాయి 


లైలా 


పలకవజ్రంబుల చా గైనపదకంబు వెలువైన పచ్చలచిలుక తాళి 
పగడంపు వీడివంకి బలవెరినజమ న్పేరు గలినయటి పెదకతి 
రా ఒం ౧ ఈ చు లాలి 


ప్రబలు నైరావతము మించు భద్రకరులు, నఖలలతణయుతజన నాశ్వములును 
హేమగిరి నైనం దృణముగా నిచ్చునట్టి, యల్లునకునిచ్చె నప్పుడు హూర్షమునను. 
. వెలలేని, తళొడవులు వింతే లొ కోకలు ఆవికలు పానడ ల్రంగుమోతు 


రతనాలమంచముల్‌ రాణించు సజుపులు చెలువైన యొరగులు తలగడలును 


జలా 


బాగుమోతినయట్టి బంగారుబొమలు పంచవ న్నెచిలుక పండరములు 
కస్తూరివిణలు గందంపు మ్మా(కులు జవ్వాజిపిల్తులు జాలివీఃట 
జెలుల దాదుు మజీయుదానీదనంబుం బరణగంగా నిచ్చె దనముద్దుపట్లిక పుడు 
ఘనతీచే( బదిలతేలగ్రా,మములును, బసపునకు.... నెంతీయు. బ్రూాభవమున, 
3 వ్ర జ న్‌ 
వా,ఆరీతి నారాజచంప్రవీతిపతి ప్రతిలేని శత కృతు శ్రీనివాస కాతయాచార్యు 
లవారి నఫారధనంబుల బహూకరించి భావంబు చెలంగ విద్వీళ్సం భావనలు 
సేయుసమయంబున న గృసంభావనకు విద్వీత్క.వులకుం బరస్పర సంవాదంబు 
నడ చెనట యెటువలెను. 
మల్లుభట్లమాట -యేమిశా కృష్ణంభట్లిగ, అగ్రస్థానానికి నే యోగ్యుండనై. 
వుండంగా నాముందర యెమువలె గూర్చుందువురా వ జ్ఞశుంథఠవు. ౧ 
కృష్ణంభట్లమాట--అ దేమిరా మల్లుభట్లిగ కామ జేవుండు వచ్చినప్పుడు “సంఖ్యే 
సంఖ్యే శంఖభంగప్రసంగణొ అనిపించి సంకులు పెంకులు జేళినవాండను 
నేనుండంగా నీకు అగ్రసంభావన వలదా మరి, 2 
ప్బుకిచెరి యల్లంభట్లమాట -అ బేమిరా తిప్పాభట్టిగా మరన్తీవా నేరెళ్లయల్లాన 
ధానిని వన్నకాక్రమములో తీప్పుబట్టి పొాతిశాఖ్యలతీణం తప్పెనని చెంప 
గొట్టితిమే |! అషువంటి యోగ్యుండు నీదృష్టీకి చాలకపో యేనా ! యిదిగోరా 


యతీ గానము, సగ 


అగ్రసంభావనకు పాత్రము 1 యిదిగో ముడివేస్తిరా యొనండి నైనా యెత్తు 
మును చూతాముగాని. 3 
తిప్పాభట్లమాట -- వోరి పల్టకి చెరి యగ్సంభ ట్లిగ పదనాయనవారి సముఖాన 
మిామాంసయందు ప్రసంగం వచ్చినప్పుడు అరుణాధికరణానకు పూూర్య్వపత్న్‌ 
సీ దాంతాలు యెకుంగలేక పోతివే ప్రపంచమిథ్యాత్వం ఖండించినపుడు 
థి 
యీనో శెందు బోయరా యిప్పు డేమాయ శబ్లతే ర్క మిమాంనాలయందు 
ప్రసంగం శేయుదామురా నీగుట్టు బయలు శేశేను. రీ 
వా,అని సంవాదము చేయువివ్వ? (విరాజులకు: జ్‌ కు సరిపెణలుం గుంచె 
కాభాంజులు డవీణమలవారులు మొదలెన బహుమానములు వేసి యథో 
చితంబుగా( బ్ర ధానమంత్రిదళకర్తల ననువర్తించిన యనంతరంబ త నముద్దు 
పట్టి శీమని బుద్ధులు చెలుపుచున్నా(డు. 
రాజచంద్రుండు చది వే పద్యాలు. 
క, అక్కా దగ్గణ రమని, యక్కు నం జేర్చుక్రొని చాల హాగము మదిలో 
౧ = యె 
ఖ్‌ శిరసు మూర్కొ.ని, చక్కని తనపట్టి-జూచి జనకుం డనియె౯్‌. 
(ప్రేమతో నినుం బిల్చి ప్రియుం డొసంగక నీవె వివరించి మున్నుగా వేండకమ్లు 
Ps చీల్చి పతి నీకొసంగిన( గొంచె మంచును నీవె కొసరకమ 
నెనరుతో రమణుండు నిను( బిల్వం బంపిన నేయెడలను జాగు చేయకమ 
(ప్రాణనల్లభు(డు ని న్రావింపకయ మున్న బలిమిదగ్గ ఆ బోయి నిలువ మము 
భర్తలాలించె నని హెచ్చి పలుకకమ్మ,మగ నిమాటలకును మూజణుములయక్ష వు 
= ప్రాణనాయకు మతమె చేపట్టనమ్మ, విభుండు దైవంబటంచు భావింపనమృ. 
వా. అని యీవీధాన బోధించి ధన్యతర్యయైన కన్య కావణి నాచార్య శిఖామణి 
వే నొప్పగించెనంటట యెటువలెను. 
ద. బిలాహురి, ఆచార్య నిను నమ్మి యాతీజ నిచ్చిలి, 
అ శీ 
| నీచిన్నపడుచు గోల యేమియు బెలియదు ॥ ౧ కి 
చేమాజునీతోడ విన్నవించెదనయ్య, 
ప్రేమతో శేలుమని ప్రీయతీన యునికి( 'దెలుపు ॥ ౩ | 
వవపుమిజింగ సవతు లిందజలోన, 
నాపట్టి. జేపట్టి నడపు మనవయ్య ॥ 9 | 
లు ల 
బహూుతీపంబులు చేసి భామనుగంటిని, 
మహిమతోోచేలు మని మన్నారుదాసునకు దెల్పు॥రః 
వా,ఆతీరున నాతంజాపురాధినాథునిచే. దనకూంతురి నప్పగించె నంట యెటు 
వలెను, 


43 మన్నారుదాసవిలాననాట'. rs 






గ. 


ముఖారిరాగము - ఆది = దరువు, 


సిజయ రాఘ వేంద్రా, నావిన్నపమువినవయ్య, ప్రజ లెంచనేం జేయు భాగ్యంబుకత న। 
అల్లుండ వెల్‌ వీవందజు. గొనియాడ, చెల్లరాజులలోన చే ధన్యుండ నైతి 9 ॥ 
మమత నేనా/కినమం బెమేలమునం, గమలావ్నీ చెల్లుబడిగా నుండు నెపుడు ॥ 9 | 
జీర్పు నేరము లెల్లనీ వెసెరింపుచు,నోగ్పుతో నేలుకోవోయయ్య మాసుతను | ర 
వా.అని లేజంబు మాటి రాజచంద్రృవహాోరాజు హెచ్చుగా నచ్యుతవిజయ రా 


' ఘనసార్వభాముని నుచితంబుగా నుపచరించి యావధూవరుల భావయబు రం 


జిల్ల రకాబ్దనాయికొ రాజగో పాలకుల సేవింపం జేయించి తంజాపుర ప్ర, వేశంబు 
త. నాకాంతిమతీవిజయరాఘు వేంద్రులు జోడుగూడి నటించిరంట 
యెటువలెను. 

కళ్యాణి_ఆది = ద. | 
శాంతిమతినిం జోడుగూడి ఘనుండు విజయరాఘవుండు, సంతసంబున నటి 
యించి సభవారువొగడ,. 


వా.తదనంశేరంబ ముదం బంకురింప చెంతేయు సంతసంబున. గాంగిమతి తన 


చాతుర్యంబు పొదల బద శేళిక వినుపించెనంట యెటువలెను. 


ఫఘంటారవము ౨ విజయభూవణము. 
నలఫునిలుప లేరా చెలువమ న్నారుదాసధీరృఅలరువిల్తుని బారి సెరింప[౧॥పల్లవి, 
ఏలుకోరా (మొ, క్కేరా, చాలదయదానరా, సామి విజయరాఖభువ॥। ౨ | 
దక్కి తి నిపుడు నీకు. దమి దాంపనేలరా, పుక్కిటి విడెమిచ్చి బుద్దగింపుచు 
నన్ను, అక్కునం గదియించి యూదరింపుచు _బ్రేమం | జక్కని మన్నరుదాస 
ee నీవేళ 13 ॥ ఏలుకోరా. 


కవివచనము., 


. భాసిల్లు రాజగోపాలవిలాసంబునందు సువర్తసింవాసనమున 


నాకాంతిమతి మొదలైన పియాంగనల్‌ గోరి యిర్వంకలం గొలువు సేయ 
బొలుపొందల గొలువుండి పుత్రులు పొత్రులు తామరతంపరై దండ(దనర 
నల త్రీనివాసతాతాచార్యవరుుండు పరవ ఎటుల సారె చేయ 
సకల తారావృతుం డైనచంద్రు డనంగ, విశదనిజ కీర్తిం ద్రికల్‌ దిశల వెలయ 
విజయ రాఘవమేదినీవిభువరుండు, చెలంగుచున్నాండు శోభనన్రీలు వెలయ 
భరతవాక్యము, 
అని యివ్విధంబున రాజగో పాలకరుణా కటాడ్‌ వీకు ణానుతుణ, ప ర్రవద్ధన. 


సారసారస్వతధురీణయు విచి త్రతరషరి కాశతలిఖత వాచి నగావాన ప్రీ 
ణయుం దత్చీతిప త్రి, కాశతస్వవాస్త లేఖన ప్ర, శేస్త కీర్పియు శృం గారరసతరంగితేవ! 





+, గన 
శీట్లుువానయమకి న్ఫూ క్రియ, చతంలి కాష్ట భాపాళవి శాసర్టోంకమ మనీషా 
చీశేషశోరదయును కాజనీతివిద్యావిశారద యును విజజారాఘువమక్రాపాల విర 

చీత కన శాభి-పేక యు విద్వత్మవిజనస్తవనీయవి వేకయు మన్నారుదానవిలాసోషా 
పరిణయమపవోప్ర ప్రబంధనిబంధన కృత లత్షణయు, మవానీయరామాయణభాగవత 
భారతీకథ్రాసంగ్రహణవిచక్షణయు, పసన లేటి వేంకటా ద్రిబహుజన్గతపఃఫలం 
బును నుంగమొం బాగ ర్భశుక్తి యు కాఫలంబును రంగద్దుణకదంబయు నగురంగొ 
జము ర౦యింఛిన మన్నా రుదొసవిలాసంబను మహో నాటకరాజంబున కుం థో 
నాయకుండును, చనప్రాణనాయకుండు నైన య చ్యుతవిజయ రాఘవనాయక 
"హీమాబ్బనాయిశారాజగోపాల! == = = సమృద్ధియు నైశ్వర్యాభినృద్ధియు సర్గ 
చా శ్రీ వనివృ త్తీయు సకల సామ్రాజ్య (ప్రా ప్రియుం గలుగ లాలించిపాలింపు. 


సంపూర్షము. 


